శ్రీ బ్రహ్మ విద్య 


సుజ్ఞాన బోధిని 

సకల తత్వార్థవేత్తయయిన శుకయోగి అగ్నిదేవునకు నుపదేశరూపమునం 
జెప్పిన ధర్మార్థ్ణకామ మోక్షములనెడు చతుర్విధ పురుషార్థములను దెలుపునట్టి 
అతి విచిత్రములును నీతియుక్తి చమత్మారహాస్య రసయుక్తములగు 70 కథలును 
500 పేజీలునుగల పెద్ద గ్రంధము. ఈ పుస్తకములోని విషయములు 
అత్యద్భుతములు :- జితేంద్రియత్వము; శ్రీరంగములోని చంద్రపుష్కరిణీ స్నాన 
మహిమ; బ్రహ్మచర్యలక్షణము; పతివ్రత లక్షణములు, పరబ్రహ్మ స్వరూప 
నిర్ణయము, తులసి బృందావవన మహిమ గంగా ప్రభావము, కాళీ క్షేత్ర మహిమ, 
జ్ఞానోపదేశము, సన్యాస విధి, యతి ధర్మములు, యోగాభ్యాసము, ఆసనములు, 
ప్రాణాయామము, సమాధి లక్షణము, మహావాక్యములు మొదలగు విషయములు 
తెలుపబడెను. 


బ్రహ్మజ్ఞాన సారము 


శ్రీరాములకు వసిష్ట మహామునిచేం జెప్పబడిన జ్ఞాన మార్గము. జీవన్ముక్త 


లక్షణము, చిత్తవిశ్రాంతి మార్గము, చిదాకాశము, (బహ్మోపదేశము, 
యోగాభ్యాసము, మొదలగు అనేక విషయములు తెలుపంబడెను. 


పంచ రత్నములు 


ఇందు యోగవిషయము, (బ్రహ్మబీలము, చక్రములు తెలుపబడెను. 


ఓమ్‌ 
గురుర్పహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్సర బ్రహ్మ తస్మెశ్రీ గురవే నమః॥ 


అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా 
చక్షురున్మీలితంయేన తస్మైశ్రీ గురవే నమః॥ 


నిత్యానందం పరమసుఖదం కేవలంజ్ఞానమూర్తిం 
విశ్వాతీతం గగనసద్భశం తత్వమస్యాదిలక్ష్యం 
ఏకం నిత్యం విమల మచలం సర్వథీ సాక్షిభూతం 
భావాతీతం టత్రిగుణరహితం సద్దురుంతం నమామి ॥ 


చాపంచేక్షుమయం ప్రసూనవిశిఖం పాశాంకుశౌపుస్తకం 
మాణిక్యాక్షసరోరుహం మణిమయీం వీణాం సరోజద్వయం 
పాణిభ్యామభయంవరంచ దధతీంబ్రహ్మాదిసేవ్యాంపరాం 
సింధూరారుణ విగ్రహాం భగవతీం తాం షోడశీ మాశయే ॥ 


ముందు మాట 


సర్వలోకాతీతంబును, సమస్తవృత్తిరహితంబును, పంచకోశాతీతంబును, 
అగు పరమాత్మను తెలిసికొనుటకు బ్రహ్మవిద్య ముఖ్యము. పరతత్వ్వమునందాసక్తి 
లేని పండితుండును రెండుకాళ్లపశువె యనదగుంగాని నిశ్చయమైన పండితుండని 
చెప్పనొప్పదు. ఆహారము నిద్ర భయము సంభోగమునునవి పశువులకును 
మనుష్యులకుం గూడ సమానముగనుండు గుణములు. పశువులకంటె 
మనుష్యునియందు జ్ఞానమొక్కటి యధిగము. అట్టి జ్ఞానమే లేనిచో 
మనుష్యుండును బశువుతో సమానుండేయగును. ఇట్టీ వానినే నరపశువని పెద్దలు 
పేర్మొనియున్నారు. మూర్చులకు దివ్యజ్ఞానము స్వయముగ బుట్టదు సరిగదా, 
యితరులు మేలుగోరి హితోపదేశము చేసినను లంచమిచ్చి బ్రతిమాలినను, 
బలవంతమున బట్టి నట్టడవికి నెట్టినను గలుగబబోదు, కావున సాధన చతుష్టయ 
సంపత్తిం గలవారై సద్దురుసేవయును సజ్ఞనసాంగత్యమును చేయవలయును. 
పెద్దల చెంతంజేరి సాధన చతుష్టయసంపత్తిం గలవారై చతుర్విధశుశ్రూషలు 
సేయుచు ఈషణత్రయములకు తాపత్రయములకు లోబడక అరిషడ్వర్గమును 
జయించినవారై మోక్షము నపేక్షించవలయును. సజ్జన సాంగత్యమువలన 
అహంకారము నశించును. తద్వారా భగవద్భక్తి కలుగును. ఎట్టివారికి గాని 
కోపమణచుట ముఖ్యము. బ్రహ్మజ్ఞానమును దెలుపు గ్రంథములు సంస్కృత 
భాషయందుండుట చేతను, సమ(గముగ తేటతెల్లముగ తెలియజేయు గ్రంధము 
తెలుగుభాషయందు లేని లోపమున అనేకులు అజ్జులై యుండుటను కన్నులారం 
జూచి ఆ లోపము నుండి అందరు నొక్కుమ్మడిగా (బ్రహ్మవిద్యాధురంధరులు 
కాగలందులకు యీ గ్రంథము వ్రాయంబడెను. ఇందు మున్ముందుగా సద్గురువు 
లక్షణమును, సాధన చతుష్టయ సంపత్తి, తాపత్రయములు, ఈషణత్రయములు, 
యజ్ఞోపవీతము, ఉపదేశము, ఉపవాసము, అవ్టాంగములు, బ్రహ్మచర్యము, 
బుతుకాలము, సుఖాసనము, సమాధి మొదలుగాంగల అనేక విషయంబులు 

3 


చక్మంగ వ్రాయంబడెను. ఇందు ఏ దోషంబులున్నను క్షమించి హంసవలెనే 
నీటిని విడిచి పాలనెడు మంచి వాక్యములను గ్రహించెదరని నమ్మెదను. 
పుస్తకమును చూచిన మాత్రముననే మీ అభిప్రాయమును తెలుపక సాంగముగ 
చదివి విశేషములను గ్రహించి ముముక్షువులై యుండకోరెద. 


“Drink deep or taste not the Pierian spring 

తుదవణకు పుస్తకమును చదివి అచ్చటచ్చటి యంతరార్థములను 
(గహించినగాని విశేషములు తెలియవు. కావున తుదముట్టం జదివి మనస్సును 
స్వాధీనము చేసికొని మోక్షమునందవలయును. 


ఇట్లు 
పరమహంస 
విషయ సూచిక 
మళ ల నేతి పుట సంఖ్య 
(బ్రహ్మ విద్య లక్షణము .............. లలల. లలల లలల లలల లలల జలజల జలం 
మరు ER TI TET TERETE ED 
పెద్దలు 


అష్టవిధ గురువులు 
సాధన చతుష్టయసంపత్తి 
1. నిత్యానిత్యవస్తువివేకము 
2. ఇహాముత్రార్థఫలభోగ విరాగము 
3. శమాదిషట్క సంపత్తి 
1) శమము 
2) దమము 
8) ఉపరతి 
4) తితీక్ష 
ర్‌) శ్రద్ద 


6) సమాధానము 


4. ముముక్షుత్వము 
తాపషత్రయములు 
1. ఆధ్యాత్మికతాపము 
2. ఆధిభౌతిక తాపము 
8. ఆధి దైవిక తాపము 
ఈషణత్రయములు 
1. పుత్రేషణము 
2. దారేషణము 
8. ధనేషణము 
రాగద్వేషాదులు 
కర్మ మూండు విధములు 
(బ్రాహ్మణులు 
షట్కర్మలు 
యజ్ఞము చేయుట 
యజ్ఞోపవీతము 
చతుర్విధ శుశూషలు 
1. స్థానశుశ్రూష 
2. అంగ శుశూష 
పంచమలములు 
8. భావశుశూష 
4. ఆత్మ శుశ్రూష 
స్త్రీలు 
భక్తి 
భక్తికి అంగములు 
నరపశువు 
నిజమైన భక్తుని లక్షణములు 


యోగవిషయము 
అజపరూపమంత్రయోగము 
జపరూపమం[త్ర యోగము 
కియా రూపమంత్రయోగము 
స్మరణ రూప మంత్రయోగము 
లయ యోగము 

బుద్ధి యేడు విధములు 
హఠ యోగము 

జ్ఞాన యోగము 
అష్ట్రాంగములు 
(బ్రహ్మచర్యము 

దోషములు 

బుతుకాలము 

ఈశ్వర ప్రణిధానలక్షణము 
ఆసనములు 

సుఖాసనము 
ప్రాణాయామము 
బంధములు 

(ప్రత్యాహారము 

ధారణము 

ధ్యానము 


సమాధి 

అంతరనిర్వికల్ప సమాధి 
సమాధికి విఘ్నములు 
పంచదశ యోగాంగములు 


పరాపశ్యంతిమధ్యమ వైఖరీవాక్కులు 


ఏకాంత స్థలము 

సిద్ధయోగి లక్షణము 

చక్రవిషయము 

వీణాదండము 

సుషుమ్న 

బ్రహ్మరంధ్రము 

కుండలినీశక్తి 

షట్క మలములు 
మూలాధార చక్రము 
స్వాధిష్టానము 
మణిపూరకము 
అనాహత చక్రము 
విశుద్ధము 
ఆజ్ఞాచక్రము 

సహస్రారకమలము 

సహస్రారము 

పరమాత్మ స్థానములు 

ద్వాదశాంతము 


సప్తభూమికలు 
హంస విషయము 
అజపాగాయ[తీ మంత్రజపము 
అక్షివిషయము 
చిదాకాశము 
అక్షరుండు 
పంచము[ద్రలు 

ఖేచరీముద్ర 

షణ్ముఖీ ముద్ర 
అంతర్లక్ష్యము 
పిండోత్పత్తి 
దేహమలములు 
ఉత్తరాయణము, దక్షిణాయనము 
అర్చిరాదిమార్గము 
ధూమాది మార్గము 
పంచీకరణము 
తత్వములు 
ఉప వాయువులు 
శరీరములు 
మహాకారణ శరీరము 
పంచాగ్నులు 
అవస్థలు 
పంచకోశములు 
(ప్రణవ విషయము 


పరమహంస 
అరూపలయము 
ఆగామిసంచిత ప్రారబ్ధములు 
మహావాక్యములు 
ముక్తి విషయము 
విదేహ ముక్తుండు 
మహాకర్త లక్షణము 
మహాత్యాగి లక్షణము 
మహాభోక్త లక్షణము 
బ్రహ్మవేత్తలు 
1. (బ్రహ్మవేత్త 
2. బ్రహ్మవిద్వరుండు 
3. బ్రహ్మవిద్వరీయుండు 
4. బ్రహ్మవిద్వరిష్టుండు 
బ్రహ్మవేత్త నియమములు 
పరబ్రహ్మము 
అవిద్య 
అమనస్మము 
వాసనా త్రయము 
అచలము 


శ్రీ బ్రహ్మ విద్య 
శ్రీ మద్వ్యాసపరాశరాదిముని సంసేవ్యంబు, నైరుగణ్యమున్‌ 
నామాకార క్రియావిహీనము, చిదానందస్వరూపంబు మ 
ర్హా ్యమర్తా ్యదివిశిష్టవిశ్వసమతి క్రాంతంబు, నిర్వైకృత 
(ప్రామాణ్యంబగుచున్‌ వెలింగెడు పరబ్రహ్మంబె వంద్యంబిలన్‌ 


సర్వలోకాతీతంబును, సమస్త వృత్తిరహితంబును, త్రిగుణాతీతంబును, 
పంచకోశాతీతంబు, అవాంగ్మానస గోచరంబును, అగు పరమాత్మను 
తెలిసికొనుటకు బ్రహ్మవిద్య ముఖ్యము. చతుర్వేదసారం బగు నుపనిషద్వాక్యార్థము 
లను విచారణ చేత పూర్వపక్ష సిద్ధాంతముల నేర్చరచి శ్రవణ మనన నిధిధ్యాసల 
చేత అపరోక్ష సాక్షాత్మార స్వరూపజ్ఞానమును కలుగ జేయునట్టిదియె, బ్రహ్మవిద్య. 

శ్లో; అన్యవిద్యా పరిజ్ఞాన మవశ్యం నశ్వరం భవేత్‌ 

(బ్రహ్మవిద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తికరం స్టిరమ్‌ I 

ఇతర విద్య యెంత తెలిసికొన్నను నశించునదియె. బ్రహ్మ విద్య అట్లు 
నశింపక స్థిరమైన పరబ్రహ్మ జ్ఞానమును గలిగించి యాపరబ్రహృతోడ 
నైక్యమగునట్లు, అనగా కలిసిపోవునట్లు చేయును. 

అట్టి విద్య లభించుట అతి దుర్లభము. ఈ (గంథమున దానిని గూర్చిన 
విశేష సంగతులు స్పష్టముగ తెలుపబడెను. గురువు లేక యేవిద్యయును 
తెలియదందురు. 


10 


గురువు లక్షణము 
శ్తో॥ గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః 
గుణ రూప విహీనత్వా ద్గురు రి త్యభిధీయతే I 
“గు” అనగా గుణముల కతీతము, “రు” అనగా రూపముల కతీతము. 


కావున “గురు” శబ్దమునకు గుణరూపములు లేనిది యనునర్ధమును దెలియునది. 


కాననే “గురువు” అనంగా గుణరూపములు లేనివాడు అని భావము. 

అతడింక నెట్టివాడనిన : 

శ్లో గుకార శ్చాంధకారస్తు రుకార స్తన్నిరోధకృత్‌ 
అంధకారవినాశిత్వా ద్గురురి త్యభిధీయతే Il 


“గు” అనగా కటికిచీంకటి “రు” అనంగా ఆ చీకటిని పోగొట్టునది. కావున 
గురువు అనగా అజ్ఞానమనెడు చీకటిని పోగొట్టువాడని యభిప్రాయము. 


అనేకమంది గురువులమని పేరు పెట్టుకొని వచ్చి మోసము 
చేయుచుందురు. 


శ్లో॥ గురువో బహవ స్ప్సంతి శిష్యవిత్తాపహారకాః 

త మేకం దుర్లభం మన్యే శిష్యహృత్తాపహారకమ్‌ ॥ 

శిష్యులయొక్క ధనమును అపహరించెడి గురువులనేకులు గలరు; కాని 
శిష్యుల యొక్క హృదయ తాపము అనగా మనస్సున గలిగెడు వృత్తులను 
హరించెడి గురువు లభించుట కష్టము. 

పెద్దలను వెదకుచో జాగరూకులై వారియందలి గుణాగుణములను కడు 
మెలకువతోడ గనిపెట్టవలయును. 
పెద్దలు : ధన సంపన్నత, నెరసిన వెండ్రుకలు, ముసలితనమును, గలవారే 
పెద్దలని తలంపవలదు. బాలుడైనను వృద్దుడైనను, ధనము గలవాడయినను 


11 


నిరుపేదయైనను, మాటలు నేర్చినను, నేర్వకున్నను, ఉపనిషదర్ధములను 
జెప్పగలిగినను చెప్పలేకయున్నను, తదర్భములను గ్రహించి అపరోక్ష 
సాక్షాత్మారమును స్వానుభవమును గలవారే పెద్దలని తెలియునది. అట్టి 
మహాపురుషులను సేవించి వారికి చతుర్విధ శుశూషలను జేయవలయును. 

పెద్దరికము నభినయించుచు బూజ్యులవలె నటించు మోసగాందైందరో 
యుందురు; కావున సత్పురుషులను వారి వారి చర్యలవలన దెలిసికొనవలెను. 

“ముఖం పద్మదళాకారమ్‌ వచ శృందనశీతలమ్‌ I 

హృత్మర్తరిసమం చా తివినయం ధూర్తలక్షణమ్‌ ॥” 

ముఖము తామరరేకులవలె వికాసము నొందియుండును; మాటలు 
శ్రీగంధమువలె గడు చల్లగనుండును; మనస్సు కత్తిరవలె గూరముగానుండును. 
ఇట్టి అతివినయము నభీనయించువారె మోసకారులగు ధూర్తజనులని 
తాత్సర్యము. 

కావున నీ గుణములనుబట్టి వేషధారులగు దుర్దనులను దెలిసికొని వారి 
సాంగత్యమును గోరక (బ్రహ్మనిస్థాగరిష్ణులగు పెద్దలను వెదుకవలెను. 

ఇట్లు నిరాకాంక్షుండును నిత్యానిత్యవస్తు వివేకయుక్తుండును సకల 
విధైహికాముమ్మిక భోగవిరక్తుండును శమాదిషట్క సంపత్తియుతుండును 
ముముక్షుతాసమన్వితుండును అగు శిష్యుడు నిజమైన భక్తితో వెదకుచుండగను 
ఆడబోయిన తీర్ధమెదురైనట్లు పెద్దలసేవ లభించును. 

“నాకు మేలుగోరు నా భక్తుడగువాడు 

భక్తజనుల కేన పరమగతియు 

భక్తుడెందుజనిన బరతెంతువెనువెంట 

గోవువెంటదగులు కోడెపగది॥ 

నా భక్తుడు నా మేలు కోరుచుండును. అట్టి భక్తుని దరింపజేయుట నాకు 
విధి. కావున నతడెచ్చటెచ్చటికి బోవుచున్న నెదయైనయావు నాబోతు వెన్నాడినట్లు 
నే నాతనినే వెంబడించుచుందును. 


12 


అని భగవానులు చెప్పిరి. కావున భగవద్శక్తిగలిగి యుపాసించుచున్నచో 
నాముముక్షువునకు దగిన జ్ఞాని నాభగవానుడే (ప్రత్యక్షము సేయును. ఒక దీపము 
వలన నింకొక్కటియు దానివలన వేతొక్కటియుగ, నిట్లనేక దీపములు 
వెలిగింపబడి ప్రజ్వరిల్లునట్లీ (బ్రహ్మవిద్యయు శిష్య పరంపరలలో నొకనివలన 
నింకొక్కనిగా బెక్కుతిచే (గహింపబడి, వర్ధిల్లుచు, నాహాదమును గలిగించు నని 
యించి వారికి గలిగిన నిరేతుకజాయమాన కటాక్షమువలన నట్టి జ్ఞానులు 
తమ భక్తులకు దాని నుపదేశింతురు. మజియు క్షేత్రమును గుర్తెజిగి విత్తనము 
వేసినచో మంచి ఫలము నిచ్చునను తలంపుతో గాపువాడు పరీక్షించునట్లు 
సద్దురుండును సత్పాత్రునికొణకు వెదకుచుండును. అట్టి పెద్దల చెంత జేరి 
సాధనచతుష్టయ సంపత్తిగలవాడై చతుర్విధ శుశూషలుచేయుచు వారినిర్దెతుక 
జాయమాన కటాక్షమువలన తాపంబులు దీరి సత్మర్మాచరణమును వేదాంత 
శాస్త్ర పరిజ్ఞానమును నిత్యానిత్యవస్తు వివేకమును యిహామూత్రార్ధ ఫలభోగ 
విరాగమును, శమాదిషట్క సంపత్తియు గలిగి అరిషడ్వర్లములు తాపత్రయములను 
దగ్గబ జేరనీయక మోక్షము నపేక్షించుచుండునది. 

శరీరేంద్రియప్రాణాదులే ఆత్మ అనెడు సంసారసాగరమును దాటించువాడు 
గురువు. శిష్యునికి గల సందేహములను నివర్తి చేసి మోక్షమార్గమును సూచించి 
విదేహముక్తి, కైవల్యము నిచ్చునట్టివాడే గురువు. 

బోధక గురువు, వేదక గురువు, నిషిద్ధ గురువు, కామ్యక గురువు, సూచక 
గురువు, వాచక గురువు, కారణ గురువు, విహిత గురువులని గురువులెనిమిది 
విధములు. 
అందు : 


1. బోధక గురువు : వేదాంత శాస్రములయందలి శబ్బార్థములను మాత్రము 
చక్కగా బోధించు గురువు బోధక గురువు. 

2. వేదక గురువు : వేదాంత శాస్రములయందలి శబ్బార్థముల జక్కగా బోధించి 
తత్త్వమును దర్శింపజేయువాడు వేదక గురువు. 


3. నిషిద్ధ గురువు : వశ్యము ఆకర్షణము మొదలగు మంత్రముల చేత 


13 


యిహలోకమందును పరలోకమందును సుఖదుఃఖముల నిచ్చువాడు నిషిద్ధ 
గురువు. 

4. కామ్యక గురువు : పుణ్యకర్మముల జేయమని చెప్పి పుణ్యకర్మలు చేయించి 
తద్వారా యిహలోక పరలోక సుఖములనిచ్చువాడు కామ్యక గరువు. 

5. సూచక గురువు : వేదాంత శాస్తముల యొక్క అంతరార్గమును తెలుపుచు 
జ్ఞానమును కలుగజేసి తద్వారా శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము 
అను సద్దుణములను కలుగజేసి ఆత్మావలోకన చేయుటకు సూచించువాడు 
సూచక గురువు. 

6. వాచక గురువు : (శోత్రత్వకృక్షుర్ణిహ్వాఘాణంబులనెడి జ్ఞానేంద్రియంబుల 
యొక్కయు వాక్సాణి పాదపాయూపస్టలనెడి కర్మేంద్రియముల యొక్కయు 
మనోబుద్ధి చిత్తాహంకారంబులనెడి అంతరింద్రియముల యొక్కయు 
విషయములగు శబ్ద స్పర్శ రూప రస గంధంబులు, వచన దాన గమనామన 
విసర్జన ఆనందములు, సంకల్పవికల్ప నిశ్చయ చంచలకర్శత్వములు, 
వీటియందు వైరాగ్యమును గలిగించి శిష్యుని అంతఃకరణ నిర్విషయమగునట్లు 
చేయు మహానుభావుడు వాచక గురువు. అట్టి బోధయందే మనసు ఊర్థ్వ ముఖ 
వ్యాప్తియి నిరిషయమయి యుండును. 

7. కారణ గురువు : అహంధ(బ్రహ్మోస్మియను మొదలుగా గల వాక్యములను 
బోధించి జీవేశ్వరైక్యమును తేటతెల్లముగ తెలిపి జీవన్ముక్తియనుభవమును 
గలుగజేసిన పరమపురుషుడు కారణ గురువు. 

8. విహిత గురువు : శిష్యునికి గల సకల సంశయములను నివర్తి చేసి ఆ 
సచ్చిష్యుని యేమాత్రము సందేహము లేనివానిగా జేసి తద్వారా విదేహ ముక్తి, 
కైవల్యమునిచ్చునట్టివాడు విహిత గురువు. వానినే సాక్షాత్సర శివుడనియు 
చెప్పనగును. అట్టి వాని వర్ణించుటకాదిశేషునికైన నలవిగాదు. 


కాబట్టి బ్రహ్మవిద్యా (ప్రవీణుల యొద్ద జేరి రహస్యములను దెలిసికొనవలెను. 
కుమ్మరవాడు ఎంతటి తెలివిగలవాడయినను సాధనములైన దండము, 


14 


చక్రము, మృత్తికయు లేక కుండలు చేయలేనట్లు ఎంత సూక్ష్మ బుద్ధిగల వానికిని 
సాధనచతుష్టయ సంపత్తి లేక (బ్రహ్మజ్ఞానము కలుగనేరదు. 
సాధన చతుష్టయ సంపత్తి 

నిత్యానిత్యవస్తువివేకము, ఇహామూత్రార్ధఫలభోగ విరాగము, శమాది షట్మ 
సంపత్తి, ముముక్షుత్వము అని నాలుగువిధములు : 
అందు : 
1. నిత్యానిత్యవస్తునివేకము : తన శరీరము, బార్య, కొడుకులు, కోడండ్రు 
కూతుళ్ళు, అల్లుండ్రు, అత్త, మామ, బావమరుదులు, తల్లిదండ్రులు, అన్న 
దమ్ములు, పినతండ్రి, పెత్తం[డ్రి, పినతల్లి, పెత్తల్లి, యిల్లు, వాకిలి, తోట, దొడ్డి, 
చేలు, ధనము, ధాన్యము, మేడలు, మిద్దెలు, బంగాళాలు, పర్ణశాలలు, పశువులు, 
పక్షులు, క్రిమికీటకములు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు, నల్లులు, చీమలు, 
దోమలు మొదలుగా గల నేత్రములకు గోచరమగునట్టి సమస్తమున్ను బ్రహ్మవిష్ణు 
మహేశ్వరులనెడి త్రిమూర్తులున్ను ఇంద్రుడు మొదలుగాగల దేవతలున్ను 
అసత్యములనియు, సత్యము విజ్ఞానము ఆనందము, నిత్యము నిర్మలములనెడి 
పంచలక్షణముల చేత ప్రకాశించుచు, రూప నామ క్రియారహితమై సమస్తమునకు 
విలక్షణమై ప్రకాశించు పరబ్రహ్మమే సత్యమనియు, నిత్యమనియు, దెలిసికొనుట. 
ఇదియే ఆత్మానాత్మ వివేకము అనియు చెప్పబడును. 

“(బ్రహ్మ సత్యం జగన్మిథ్య” 

“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” 

“సర్వం ఖల్విదం బ్రహ్మ” 
ఇదియే పూర్వపక్ష సిద్ధ్దాంతముల నేర్పజచుట. 
2. ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము : ఈ లోకమందుండు స్త్రీలు, వస్త్రములు, 
నగలు, పుష్పములు, చందనము, అత్తరు, పన్నీరు మొదలుగా గల సుగంధ 
ద్రవ్యములు, మేడలు, మిద్దెలు, యిల్లు, వాకిలి, తోటలు, ధనము, ధాన్యము, 
ఆలు బిడ్డలు మొదలుగువాని భోగములయందును పరలోకమందలి ఇంద్ర పదవి 


15 


మొదలుగా గల పదవులభోగములయందును రంభాసంభోగాదులయందును, 
స్వర్ణవైకుంఠ కైలాసాదులయందును, కోరిక లేకయుండుట. 

3. శమాది షట్క సంపత్తి : శమము, దమము, ఉపరతి, తితీక్ష (శ్రద్ద, 
సమాధానము అని ఆటు విధములు. 

(1) శమము : మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అనెడియంతరింద్రి 
యములను, వాని వృత్తులకు బోనీయక పరబ్రహ్మయందైక్యము చేసియుంచుట. 
మనస్సు వేదాంత (శ్రవణమున కంటె వ్యతిరిక్తమైన విషయాదులకు 
బోవుచుందెనేని, దానిని మజలించి వేదాంత శ్రవణాదులయందు నిలుపుట. 
మనస్సును తొందరబెట్టి చెదరగొట్టక నెమ్మదిగా స్వాధీనము చేసికొనవలెను. 
దీనినే అంతరింద్రియ నిగ్రహమనియు జెప్పుదురు. 


శ్లో; యతో యతో నిశ్చరతి మనశ్చజ్పుల మస్థిరమ్‌ I 
తత స్తతో నియమ్యైత దాత్మన్యేవ వశంనయేత్‌ ॥ 
- భగవద్దీత - 6 అ. 26 శ్లో 
చంచలమైన మనస్సు, ఏ యే విషయములయందు సంచరించుచున్నదో, 
ఆయా విషయముల నుండి దానిని మఅలించి, ఆత్మయందు వశపరచుకొన 
వలయును. 


మనస్సు సంకల్పించును. అనగా కోరికలు పుట్టించును. బుద్ధి 
నిశ్చయించును. చిత్తము చలించును, అనగా సందేహమును పుట్టించును. 
అహంకారము కార్యఫలమెట్లగునోకదా యను విచారమున కెడమియక 
మూర్ధముతో కార్యమును చేయించును. ఇవియె అంతరింద్రియములనబడు 
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమునను వాని విషయములు. 
2) దమము: శబ్దములను (గ్రహించునట్టి శోతేందియము (చెవులు), స్పర్శను 
గ్రహించునలట్టి త్వగింద్రియము (చర్మము), రూపమును గ్రహించునట్టి 
చక్షురింద్రియము (కన్నులు), రుచులను (గ్రహించెడి జిషే ం(దియము (నాలుకు, 
సుగంధ దుర్గంధములను గ్రహించెడి (ఘాణేం[ద్రియము (ముక్కు, అనెడి 
జ్ఞానేంద్రియములైదిటిని; వచనములు గల వాగింద్రియము (నోరు), దాన 


16 


ప్రతిగ్రహములు గల పాణీంద్రియము (చేతులు), గమనాగమనములు గల 
పాదేంద్రియము (కాళ్ళు), విసర్జన చేయు పాయురింద్రియము (మలద్వారము), 
రత్యానందముగల ఉవ స్టేంద్రియము (మూత్ర ద్వారము) ననెడు 
కర్మేంద్రియములైదిటిని; వాని వాని వ్యాపారములకు పోనీయక పరబ్రహ్మ 
యందైక్యము చేసి యుంచుట. ఇంద్రియములు వేదాంత (శ్రవణమునకంటె 
భిన్నమైన విషయాదులకు పోవ యత్నించుచుండ వానిని మఖఅలించి 
వేదాంతశ్రవణాదుల యందే నిలుపుట. దీనినే బాహ్యేంద్రియ నిగ్రహమని 
చెప్పుదురు. మనసు నిలిచిన, నింద్రియములన్నియు నిలచును. 

శ్రో త్రత్వక్చక్తుర్ణిహ్వా (ఘూణంబులనెడు జ్ఞానేంద్రియముల చేత అజ్ఞాల 
కందఅకు మనసు సంచరించును. జ్ఞానులకు ఆ జ్ఞానేంద్రియముల సహాయము 
లేకనే మనసు విహరించును. యోగాభ్యాసముగలవారలు జ్ఞానేంద్రియముల 
సహాయము లేకనే వారి జ్ఞాన నేత్రము వల్ల సమస్తమును చూడగలరు, వినగలరు, 
తెలిసికొనగలరు. 
శ్లో; యదా సంహరతే చాయం కూర్మాంగౌ నీవ సర్వశః 

ఇన్టియా ణీగ్టియార్డేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ॥ 

- భగవద్దీత - 2 అ. 58 శ్లో 

తాబేలు, తనకరచరణాద్యవయవములను వెలుపలి నుండి తనలోనికి 
ముడ్చుకొనునట్టు లెవడు విషయములయందిచ్చ గలిగియుండు తన 
యింద్రియములను మజలించి, మనస్సును ఆత్మయందే యిముడ్చుకొనుచున్నాడో 
అతని యొక్క బుద్ధియె మిక్కిలి స్థిరమైనది. 
3) ఉపరతి : సకల పాపకర్మంబుల విడిచి సకల పుణ్యకర్మంబులచే భగవంతునికి 
ప్రీతి గలిగించుట. 

ఉపరతి యనగా స్త్రీ చేయు సంభోగమని యందణకు దెలిసిన విషయమే 
కదా. సమస్త ప్రాణులకు మనస్సు స్త్రీగా నెంచబడియున్నది. అట్టి మనస్సు 
అధోముఖ వ్యాప్తి యగునేని విషయములకు దిగును. ఊర్హ్వముఖ వ్యాప్తి యగునేని 
విషయములను విడచి నిర్గుణ సాక్షాత్మార పరబ్రహ్మ స్వరూపమునందే నిలుచును. 


17 


కావున సర్వకాలసర్వావస్థలయందు మనసునకు ఊర్థ్వముఖవ్యాపనము 
నభ్యాసము చేయవలయును. అట్టి యెడ నది క్రమక్రమముగా నీశ్వరునియందే 
నిలిచి విషయములకు పోక మానును. ఇదియే జీవేశ్వరైక్యము. అట్టు 
లభ్యాసమునొందిన మనస్సునకే జీవుడని సంజ్ఞ. మనసును క్రమక్రమముగా 
వృత్తులకు పోకుండ నిలుపుటనభ్యాసము చేయగ, మనసు నిలుచును. మనసు 
నిలిచినతోడనే స్వప్రకాశమనెడి శుద్ధ తెలివి జ్ఞాననేత్రమునకు కనుబడును. ఆ 
తెలివికే ఆత్మజ్యోతి యనియు చితకాశమనియు పెద్దలు చెప్పుదురు. అదియే 
మూలప్రకృతి; సర్వసాక్షి ఇట్లు మనస్సు స్వాధీనమయి ఆత్మయందు నిలిచి 
కీడించుటయే ఉపరతి. కనుక ఉపరతియను పదమునకు ప్రపంచ 
వ్యవహారానుసారముగ నరము చేయక నిజమగు సీయర్ధమును తెలిసికొని 
మున్ముందు మనసును స్వాధీనము చేసికొనవలెను. పరమార్ధమందు మనసు 
స్త్రీగాను ఆత్మ పురుషుడుగాను తలంచవలెను. అభ్యాసమందు మనసును 
అనాహతచక్రమందు నిలిపి పిమ్మట నాజ్ఞాచక్రమున జేర్చవలెను. దాని కిటుకు 
తెలిసిన వెనుక సుషుమ్నానాడి కాగ్రమగు సహస్రారమునకు జొప్పించి నిరంతర 
సౌఖ్యము ననుభవింపవచ్చును. అంగడిలో చక్కరయున్నదని చెప్పిన మాత్రమున 
వినియోగము కల్గునా? ఆ చక్కెర కొని తెచ్చి తినినచోగదా దాని మధురము 
తెలియగలదు. అట్టులే యిదియు ననుభవవేద్యమయ్యుండు. 


(చూడుడు - చక్ర విషయము) 
శో పత్రంపుష్పం ఫలం తోయంయోమేభక్తా ప్రయచ్చతి 
తదహం భక్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః॥। 
- భగవద్గీత - 9 అ. 26 శ్లో 
ఎవ్వడైన నేమి ప్రతిఫలమును గోరక, యొక దళమో, పూవో, పండో, 
నీరో, నాకు భక్తితో సమర్పించిన యెడల దానినేనారగింతును. అని భగవానులు 
చెప్పిరి. 
కనుక కామక్రోధలోభ మోహమదమాత్సర్యములనెడు అరిషడ్వర్లమును 
దగ్గణకు జేరనీక యే పాపకృత్యములకును బోక ప్రతిఫలము నపేక్షింపక 


18 


భగవదర్చితముగా బుణ్యకర్మంబులమాత్రమే చేయుచునుండుటయే యుపరతి. 
దీనినే సామాన్యముగా నరిషద్వర్గమును జయించుట యందురు. 
శ్లో కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్మరాః 

జ్ఞానరత్నాపహారాయ తస్మాజ్ఞాగ్రత జాగ్రతః ॥ 

కామము = కోరిక, కోధము=కోపము, లోభము=పిసినిగొట్టు తనము, 
మోహము =స్తీ మోదనైనను ధనము మోదనైనను గలిగెడి కోరిక, 
మదము=ధనమువలనైనను విద్యవలననైనను గలిగెడు యంధకారము, 
మాత్సర్యము = ఓర్వలేనితనము. ఇవి శరీరమునందలి దొంగలు అనగా 
అంతశ్శత్రువులు. ఇవి జ్ఞానమనెడు రత్నమును దొంగిలించును. కనుక 
జా(గత్తపడవలెను. 
4) తితీక్ష - ప్రారబ్ధవశమున గలిగెడి సుఖమునకు సంతోషించక, దుఃఖమునకు 
వ్యసనపడక యేది ప్రాప్తించినను సమబుద్ధితో సహించియుండుట. 
శో యస్సర్వత్రానభి స్నేహస్తత్త త్సాప్య శుభాశుభమ్‌ 

నాభీనన్గతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ॥ 

- భగవద్దీత - 2 అ. 57 శ్లో 

ఎవడు దేహ ప్రాణాదులగు నర్వవిషయములలో దేనియందు 
నభిమానముంచక తనకు గలిగిన శుభమును గూర్చి సంతోషమును గాని 
యశుభమును గూర్చి విచారమును గాని పొందకుండునో వాని యొక్క బుద్ధియే 
మిక్కిలి స్థిరమైనది. 
5) శ్రద్ద - వేదాంత శాస్రములయందు, గురువునందు, ఈశ్వరునియందు, 
బ్రహ్మవేత్తలగు పెద్దలయందు నుండునచంచలమగు భక్తియే (శద్ధయనబడును. 
6) సమాధానము - పెద్దలవలన రహస్యములను దెలిసికొనునపుడు మనసును, 
యిం(దియములను, విషయములకు లోబడనీక నిలుపుట. అనగా మనసును 
జెదరనీయక పెద్దలు చెప్పెడి రహస్యములను దెలిసికొనుటయందాసక్తితో 
నుండునట్లు నిలుపుటయని భావము. పెద్దల వలన తెలిసికొనిన సంగతులున్ను 
వేదాంతశాస్తమందు చెప్పబడిన సంగతులున్ను యొకటేయని శృతి యుక్తి 

19 


అనుభవముల చేత మనస్సునందు సమాధానపరచుకొనుటయే సమాధానము. 


4) ముముక్షుత్వము - అగ్నిలోబడినవాడు జలమును జూడబాజిడు చందంబున 
సంసారాణ్యమునందలి తాపత్రయదవానల కీలలకు గమలిన పురుషునికి 
మోక్షసుధానిధి యెచ్చట నెచ్చటనని యత్యాసక్తి చేత గలిగిన తీవ్రత్వము. సంసార 
తాపంబును దొలగించు సద్దురువులెవరు? సాధనములేమి? అని చింతించుట. 

ఈ నాలుగు సాధనంబులును గలవారే మోక్షాధికారులు. ఈ నాలుగు 
సాధనములే మనస్సు అనెడి పెద్దపులి, ఆశ యను కృష్ణ సర్పమును, కామక్రోధ 
లోభ మోహమదమాత్సర్యంబులనెడి దొంగలను, పారదోలును. ఈ 
సాధనచతుష్టయ సంపత్తి లేని వారికి శ్రవణాదుల చేత విజ్ఞానము యెన్నటికిని 
లభింపదు. 


తాపత్రయములు 


1. ఆధ్యాత్మిక తాపము = వాతపిత్తశ్లేష్మ వికారముల వలన తన యొక్క 
శరీరమునకును యింద్రియములకును కలిగెడి జ్వరము, తలనొప్పి, చలి 
జ్వరము, క్షయ దగ్గు, మూలశంక వ్యాధి, గుల్మము, అతిసారము, శ్వాసము, 
మూత్రకృ(భ్రము, అతి ఉష్ణము, నల్లపాండువ, అజీర్ణము, మొలలు జాద్యము, 
మొదలగు వ్యాధుల వలన కలిగెడి విశేష బాధలను అనుభవించుట 
ఆధ్యాత్మిక తాపమని చెప్పబడును. మరియు గ్రుడ్డితనము, మూగతనము, 
చెవుడు మొదలగునవి సంభివించినపుడు దేహేంద్రియాదులకు తాను 
వేరుగనుండియు అజ్ఞానమువలన నేను (గ్రుడ్దిని, నేను మూగను, నేను 
చెవిటివాడిని, నేను వ్యాధిగ్రస్తుడనైతిని అనుకొనుచు దుఃఖించుటయును 
ఆధ్యాత్మిక తాపమని చెప్పబడును. 

2. ఆధి భౌతిక తాపము = పంచభూతముల వలన పుట్టినటువంటి 
నామరూపములు గల పాములు, తేళ్లు, పెద్దపులులు, చిరుతపులులు, 
సింహములు, ఏనుగులు, గుజ్జములు, దొంగలు, మనుష్యులు, పశువులు, 
కుక్కలు, నక్కలు, అడవి పందులు, ఈగలు, దోమలు, నల్లులు, పేలు, 

20 


చీమలు, యర్ర చీమలు, గండు చీమలు, పిల్లులు, తాగుబోతులు, ఎలుకలు, 
పందికొక్కులు, చెదపురుగులు, మొదలయిన దుష్ట జంతువుల వలన కలిగెడి 
బాధల చేత దుఃఖించుట ఆధిభౌతిక తాపమని చెప్పబడును. మరియు 
భార్య పుత్రులు, పుత్రికలు, మిత్రులు, సేవకులు, బంధువులు, ఆప్తులు, 
గురువులు, తల్లి, తండ్రి, తాత, అవ్వ, అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెండ్రు, 
అత్త, మామ మొదలగువారికి కలిగెడు వ్యాధులు మొదలగువాని వలన 
తాను దుఃఖించుటయు ఆధి భౌతిక తాపమనియే చెప్పంబడు. 

3. ఆధి దైవిక తాపము = దైవికముగా సర్వప్రపంచమునకు అతివృష్టి, అనావృష్టి, 
సుడిగాలి, ఓరుగాలి, ప్రళయ గాలి, ఎండలేకపోవుట, ఎండ విశేషముగ 
కాయుట, గాలివాన, మంచు కురియుట, పిడుగులు పడుట, రాళ్ళవాన 
కురియుట, చలి వేయుట, మంటప ప్రాకారములు, గుడి గోపురములు, 
గాలి గోపురములు జనుల మిదబడుట, వెల్లువలు, ప్రవాహములు, వరదలు 
పారుట వలన జనులు నశించుట, ధరలు హెచ్చు అయి పంటలు లేక 
కరువుగా నుండుట మొదలుగునవి కలిగినపుడు తాను నిర్మలుడనని 
తెలియక లోకమునకు లోకులకును యిట్టి కష్టములు కలుగుచున్నవే! నెనెట్లు 
బ్రతుకుదును. నాకేమి సంభవించునో? ఈ కష్టమునెట్లు సహింతును. 
నాకేయపాయము లేకుండ కాపాడువారెవరు? నాకు దిక్కెవ్వరు? ఈ దుః 
ఖ సాగరమునెట్లు దాటుదునని పరితపించుచు దుఃఖించుటయే ఆధి దైవిక 
తాపము అని చెప్పబడును. 


ఈ తాపత్రయ స్వరూపముం దెలిసికొని యిది శరీరేంద్రియములకు గాని 
దీనికి సాక్షయైన తనకు లేదని యెటుగువాడే ముక్తుడు. దీనిని తెలిసికొని 
ప్రారబ్ధవశమున గలిగెడి సుఖమునకు సంతోషించక దుఃఖములకు వ్యసనపడక 
సర్వకాల సర్వావస్థలయందు నిర్గుణ సాక్షాత్మార పరబ్రహ్మ స్వరూపమునందే 
మనసును లగ్నము చేయుచు నుండవలయును. మణియు నీషణత్రయములకు 


21 


లోబడగూడదు. 


ఈపషణత్రయములు 


1. పుత్రేషణము : కొడుకులయందలి ఆశ పుత్రేషణము. (బ్రహ్మవేత్తలు 
తప్ప తక్క్మినవారందబును “అపుత్రస్యగతిర్నాస్తి” “పున్నామ్నోనరకాత్రాయత 
ఇతిపుత్రకి “సుతులు లేనివారికి గతులు లేవు” మొదలగు వచనములు చెప్పుచు 
వానికి గల నిజమైన యర్ధమును దెలియక విపరీతార్థముల నూహించి పుత్రులు 
గలవారికే యహపరలోకములయందు సుఖములు గలవని పుత్రులు లేనివారికి 
నట్టి సుఖములు లేవనియు దలంచుచున్నారు. కావున నిపుడు పుత్రులు పుట్టియు 
బుట్టకయును దల్లిదండ్రులకు నెల్లప్పుడును దుఃఖములనే గలిగించువారైరి. 
పుత్రులు లేరని యందువలన దమకిక బుత్తను నరకము తప్పదనియు బరి 
తపించుచు బెక్కుజు పొందెడు దుఃఖమును దినదినమును గన్నులార 
జూచుచునేయున్నాము గదా? ఇంక నాపుత్రులు పుట్టి దల్లిదండ్రులను 
బెట్టుకడగండ్లం గూర్చి యించుక విచారించి చూతము. పుత్రులు పుట్టిన వెనుక 
విద్య లేమివలనను సద్గుణ సంపత్తి పట్టువడకపోవుట వలననను దల్లి దండ్రులకు 
దుఃఖమునే కలిగించుచుందురు. మణియు దల్లిదం[డ్రులు చచ్చిన పిదప వారికి 
దమపుత్రులు చేయు నుత్తరక్రియలును శ్రాద్దతర్పణాదికములె సద్గతిని 
గలిగించునని మురియుచున్నారు. అది యెల్లకల్ల. నిజమేయైనయెడ దల్లిదండ్రులు 
జీవించియుండగా బుత్రుడు వారిపేరు చెప్పి బ్రాహ్మణులకు సంతుష్టిగ భోజనము 
పెట్టుచు వారికి నన్నము పెట్టనిచో నా తల్లిదండ్రులయాకలి తీజివలయునే 
కదా? అట్లు తీరునా? ఇట్లు చెప్పుట చేత శ్రాద్ధములు మొదలుగునవి పెట్టుట 
మానవలయునని చెప్పుట కాదు సుమా. వాని వలనను ఫలము కలదు. కాని 
యది యా పుత్రుని సద్దతికే కారణంబగును. ఇది నిశ్చయము. పుత్రుడు చేయు 
తర్పణాదికముల వల్ల తల్లిదండ్రులకు స్వర్గలోక ప్రాప్తియగును గాని మోక్షము 
రానేరదు. మతియు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, నారదుడు, 
హనుమంతుడు, భీష్ముడు మొదలగువారు పుత్రులు లేకయే సద్దతిని జెందినారు 


22 


కారా? శ్రీకృష్ణునిగన్న దేవకీవసుదేవులు కృష్ణ నిర్యాణమునకు బిదవ 
బుత్రశోకముననుభవించియు దమ సుకృతము వలన సద్దతిని జెందలేదా? 
కావున నీ పుత్రులవలననే మోక్షము కల్లునని నమ్ముట వట్టి వెట్టి. వారి వారి 
స్వప్రయత్నముల వల్లనే మోక్షము కలుగును. 


పుత్ర శబ్దమునకు నిజమైన యర్ధమేది యన - పుత్‌ అనెడు నరకము 
(అనగా దుఃఖము) నుండి తల్లిదండ్రులను రక్షించువాడు పుత్రుడు. సంసార 
తాపత్రయములనెడు దుఃఖసముద్రములోనుండి రక్షించునది విజ్ఞానము. 
“యదృశ్యంతన్నశ్యం” అనునట్లు నేత్రమునకు గోచరమగు సమస్త ప్రపంచము 
నస్థిరమనియు, బాహ్యాభ్యంతరములయందు సర్వత్ర ప్రకాశించు పరబ్రహ్మ 
మొక్కటియే సత్యమనియు, నది స్వప్రకాశమనియు, దనకంటె నా పరబ్రహ్మ 
స్వరూపము భిన్నముగానేరదనియు, నెచట నేవంక జూచిన నా పరబ్రహ్మ 
స్వరూపమే తప్ప వేటొండు లేదనియు, దెలిపెడు తెలివియే విజ్ఞానమనబడు 
చున్నది. అట్టి విజ్ఞానము కలుగుటయే పుత్రుడు కలుగుట. పెద్దల వలన 
రహస్యములను దెలిసికొని సర్వకాల సర్వావస్థలయందును (శవణ మనన 
నిధిధ్యాసల చేతను జ్ఞాన వైరాగ్యముల చేతను మోక్షము నొందవలయును. 

సంసారము, బాహ్య సంసారమనియు అంతర సంసార మనియు రెండు 
విధములు. బాహ్య సంసారమనగా భార్యావుత్రులు, చుట్టపక్కములు 
మొదలగువారు. అంతరసంసారమనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 
అంతరింద్రియములు, వాని వ్యాపారములు, అరిషడ్వర్లము, తాపత్రయములు 
మొదలుగునవి. 

మృగపక్షి మనుష్యులయందు మృగములకు బుత్రేషణ మధికము. పక్షులకు 
దారేషణమధికము. మనుష్యులకు ధనేషణ మధికము అని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. 
ధనమువలె స్త్రీలు నెంతటివిద్య గలవారినైన బాపమనెడు సముద్రములో 
ముంచివేయుదురు. 


2. దారేషణము : భార్యయందలి యాశ దారేషణము. సంసారమెల్లప్పుడు దుః 
ఖకరమైనదియే. అట్టి సంసారమునకు భార్యయే మూలము. ఎట్లనగా భార్య 


23 


రాక మునుపు రాకపోయెనని యొక దుఃఖము; వచ్చినచో గుణవతి కాకపోయెనేని 
మటియొక దుఃఖమును గల్లును. అట్లు గాక గుణవతి యేయైనచో నా భార్యభర్తల 
దాంపత్య సౌఖ్యమెంతయు శ్లాఘ్యముగనుండును. 
శో కార్యేషుమంత్రి కరణేషుదాసీ భోజ్యేషుమాతా శయనేషురంభా 

ధర్మానుసారీ క్షమయాధరిత్రీ షడ్గుణ్యభార్యా కులముద్ధరంతి I 
. కార్యవిచారణమునందు మంత్రివలె నాలోచనలు చెప్పుచు 
. పనుల యెడ బానిసపోల్మి నుపచారములు సేయుచు, 
. ఆహారము పెట్టు విషయమున దల్లిని మజపించి పోషించుచు, 
. పాన్సున రంభవలె గ్రీడించుచు 
. ధర్మకార్యములపట్ల నీడకై వడిననుసరించి నడచుకొనుచు, 

6. ఓర్పునందు భూమిపగిదినెట్టి భారమునైన సహించుచు, 

నీ యాజుగుణములతో నొప్పు భార్య కులము నుద్ధరించునని చెప్పబడియె. 
ఇట్టి మహాపతివ్రత యగు భార్య లభించినను మితమైన డైమయే 
యుంచవలయుం గాని అధికానురాగము కూడదు. అట్టిచో భార్యవలని దుః 
ఖము కలుగనేరదు. భార్య గుణవతి యయ్యెనేని (బ్రహ్మజ్ఞానమునకు భంగము 
కలుగదు. స్త్రీని విడిచిన యెడ సుఖమని భ్రమసి యేస్త్రీని విడువవలెనో 
తెలియజాలక యనురాగవతి యగు మహాపతివ్రతలను వదలి కొందజు 
సన్యాసము పుచ్చుకొనుచున్నారు. మతికొందరు భార్యయందలి కోపముననో, 
సంసారమును భరింపలేని లోపముననో సన్యాసి వేషములు ధరించి 
యాయాశ్రమవిధినే తెలియక సంచరించుచున్నారు. “తలలు బోడులైన దలపులు 
బోడులా?” సన్యాసాశ్రమమును గుటించి ముందు వ్రాయబడును. జందెములు 
తెంచి, నెత్తిగొరిగించుకొని, కాషాయగుడ్డలు చుట్టి, దండము పట్టినంత 
మాత్రమున సన్యాసము కానేరదు. మనస్సే స్రీయని యిదవజకు జెప్పియే 
యుంటిమి కదా! ఆ స్త్రీనే భార్యగనెంచి, యట్టి భార్యాస్వరూపమగు మనసును 
వర్ణించుటయే యమనస్మతయనియు, నద్దియే సన్యాసమనియును బెద్దలు 
పేర్మొనియున్నారు. అట్టి మనసు లేని యెడ ననగా వృత్తులు పుట్టనియెడ 

24 


Ot hm ౨ [ల = 


సన్యాసాశ్రమమునున్నను మజియేయాశ్రమముననున్నను భేదభావము గలుగదు. 
కనుక ముఖ్యముగా వృత్తిరహితముగావలెను గాని యాశ్రమములతో బని లేదు. 
దారేషణము మనుజులకంటెను బక్షుల కధికమని చెప్పియేయుంటిమి. 
శ్లో సత్యం మాతా, పితా జ్ఞానమ్‌, ధర్మో (భ్రాతృ, దయా సఖీ, 
శాంతి పత్నీ క్షమా పుత్ర, ష్షదైతే మమ బాంధవాః ॥ 
అను పాండవ గీతా ప్రమాణములను బట్టి 
1. సర్వకాలసర్వావస్థలయందును గల్లపొరయనీని సత్యమే తల్లి, 
తనయొక్క గాని మటియెకరి యొక్క గాని, ప్రాణమానములను రక్షించుటకే 
చెప్పినయబద్ధమును సత్యమేయగును. 
2. దృష్టికి గోచరమగు వస్తుజాతమంతయు నసత్యమనియు పరబ్రహ్మస్వరూప 
మొక్కటియే సత్యమనియు దెలియునట్టి జ్ఞానమే తండ్రి. 
3. అన్యాయమునకుబోక, న్యాయముగా బ్రవర్తించుట యను ధర్మమే సోదరుడు. 
4. సర్వభూతములయందును సమానముగ గనుపజచుదయయే చెలి, 


ర్‌. స్వభావసిద్ధముగా మనసునకు దొందరపాటు కలిగినను దానిని 
విషయములనుండి మజలించి పర(బ్రహ్మమందే నిలుపుటయను 
పరమోపశాంతియే భార్య. 

6. కష్టనిష్ణురములెన్ని గల్లిన నోర్చియుండుట యనుక్షమయే పుత్రుడు. 

ఈ యాబుగుణములు గలవాడే జీవన్ముక్తుడు. అట్టి పరమోపశాంతి 
కలిగినయెడ నగ్నిసాక్షిగా వివాహము చేసికొన్న భార్యవలని సుఖదుఃఖములు 
తనను బాధింపవు. కనుక భార్యను త్యజించి సన్యాసము తీసికొనుట వలన 
లాభము లేదు. 

పరమోపశాంతి యనెడు భార్యతో గూడి క్రీడించుచు బ్రహ్మానందమనెడు 
తూగుటుయ్యాల పై దూగుచుండిననే ముక్తుడగును గాని, తొక్క చర్మము, 
మాంసము, నెత్తురు, మేధస్సు, అస్థి, మజ్జయుననెడు సప్తధాతువులతోడను గూడి 
జననమరణాదుల కునికిపట్టును మలమూత్రముల కిరవునగు శరీరము గల 


భార్యతో గ్రీడించిన ముక్తి కలుగనేరదు. మూత్రద్వారమనెడు ముట్టు కొంపయందు 
25 


గీడించుచు నందలి యల్పసుఖమున కాశపడక తైత్తిరీయోపనిషత్తునందు 
జెప్పబడిన చొప్పున “సేంద్రయోనికి అను శ్రేష్టమయిన దియు, నెడతెగని 
సుఖమునిచ్చునదియు, (బ్రహ్మస్వరూప ప్రాప్తికి, మార్గమైన యోనియందు రమించి 
యా సుఖమును బుద్ధిమంతులు తెలిసికొనవలెను. 

8. ధనేషణము : ధనమందలి ఆశ. “మాతాపుత్రవిరోధాయ హిరణ్యాయ 
నమోనమః” అనునుట్లు ధనమువలన దల్లికిని బిడ్డకును విరోధము కలుగును. 
దుఃఖమును కలుగును. అట్లు దుఃఖము కలిగినను ధనమే సంపాదింపవలెనన్న- 


శో అర్థానా మార్దనే దుఃఖ, మార్జితానాం చ రక్షణే, 
ఆర్జితాంచ వ్యయే దుఃఖం, ధి గర్భం దుఃఖభాజనమ్‌ ॥ 


అనగా ధనమును సంపాదించుటయందొక దుఃఖము, సంపాదించిన 
ధనమును గాపాడుకొనుటయందొక దుఃఖము. కష్టపడి సంపాదించిన ధనమును 
ఖర్చు చేయుటయందొక దుఃఖము. 


కావున నిట్టి దుఃఖహేతువగు ధనము మిద పామరులవలె జ్ఞానులు 
నాశనుంచక దాని రాకకు నానందింపక, పోకకు దుఃఖీంపక, తామనుభవించుచు, 
సత్సాత్రులను గుర్తెటిగి, దానములు చేయుచు, సర్వకాలసర్వావస్థలయందును 
దృష్తి కలిగియుందురు. కావున సద్దతికి జ్ఞానము కారణము గాని, ధనము 
కారణము కాదు. ధనము వలన బ్రాణహానియు మానహానియును గలుగును. 
కనుక దుఃఖములకు గారణమైన ధనముపై మక్కువయుంచక పరబ్రహ్మజ్ఞాన 
మనెడు మహాధనము నార్జించువాడే ముక్తుడు. 


రాగ ద్వెషాదులు 
రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, 
మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, అహంకారమునని 
పదమూడు విధములు. 
1. రాగము: అన్యస్తీ మిద కోరిక గలిగి యుండుట రాగమని చెప్పబడును. 
2. ద్వేషము: తనకపకారము వక్‌ తిరిగి అపకారము చేయవలెననెడి 


బుద్ధియే ద్వేషమని చెప్పబడును. 

కామము : అనగా కోరిక. స్త్రీలు, ధనము, ధాన్యము, యిల్లు, వాకిలి, 
తోట, దొడ్డి, చేను మొదలుగునవి విశేషముగ సంపాదించవలయుననియు 
కొడుకులు, కోడండ్రు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలుగా గలవారు 
కలుగవలయుననియు అందరిలోను తాను అధికముగా నుండవలయు 
ననియు మొదలుగాగల మితిలేని కోరికలు గలిగియుండుట కామము. 


క్రోధము : తన మాట కెదురాడువానికి తాను చేయునట్టి పనులను 
ఆక్షేపించువానిని దండించవలె ననెడి బుద్ధియే కోధమని చెప్పబడును. 


లోభము : తనకు దొరికినదానిని పరులకివ్వగూడదనెడి బుద్ది. 
పూర్వజన్మయందు తాను చేసికొనిన సుకృతము కొద్ది తనకు లభించిన 
ద్రవ్యములో కొంచెమయినను ధర్మము చేయుట యందును పరుల 
కుపకారము చేయుటయందును అసూయత గల బుద్ది. దీనినే లోభమని 
చెప్పుదురు. 

మోహము : భార్యాబిడ్డలు, ధనము, ధాన్యము, యిల్లు మొదలగువాని 
యందు అమితమైన ప్రేమ గలిగి వారి రాకకు సంతోషించుచు, పోకకు 
దుఃఖించుచు యుక్తాయుక్తములను దెలియక ఆమోహము చేతనే నిండి 
నిబిడీకృతమై కప్పబడియుండుట. 


మదము : సకల సంపదలు గలిగి గర్వము చేత తానేమి చేసినను చెల్లుననెడి 
బుద్ధి. దీనినే మదము అని చెప్పుదురు. కులమదము, బలమదము, ధన 
మదము, యౌవన మదము, రాజ్య మదము, రూపమదము, విద్యా 
మదము, తపోమదము అని యెనిమిది విధము గల మదములు. 


మాత్సర్యము : ఇతరులు తనకంటె అధికముగా ఐశ్వర్యము 
బలపరాక్రమములు చక్కదనము ముఖవర్చస్సు విద్యావిశేషము ధనము 
సంపత్తులు గలవారై యుండెనేని అట్టివారిని జూచి ఓర్వలేక వారికి చెరుపు 
చేయవలెనని వారిని చంపవలెనని యుండెడి బుద్ధి. ఇదియే మాత్సర్యము. 


ఈర్య్య : పూర్వజన్మయందు తాను చేసికొనిన పాపముయొక్క ఫలముగా 


27 


10. 


11. 


12. 


19. 


యీ జన్మమందు తాను కష్టములను అనుభవిస్తూ తనవలెనే యితరులను 
కష్టపడవలయుననెడి బుద్ది. దీనినే ఈర్య్యయని చెప్పుదురు. 

అసూయ : పూర్వజన్మయందు తాను చేసికొనిన పుణ్యము యొక్క ఫలముగా 
యా జన్మయందు తాను సుఖమును అనుభవిస్తూ తనవలెనే 
యితరులందటు సుఖపడగూడదు. వారందటు కష్టపడవలయుననెడి బుద్ధి. 
ఇదియె అసూయ అని చెప్పబడును. 

దంభము : తనను అందజు భూషించవలెను. అందటు మెచ్చుకొనవలెను 
అనెడి బుద్ధియే దంభమనబడును. 

దర్పము : అన్ని పనులు తన చేతనగును. అన్నిటియందు తాను 
శక్తిగలవాడను. యితరులచేతగాని యొట్టిపనినయినను తాను చేయగలను 
తనతో సమానుడు లేడు అనెడి బుద్ది. దీనినే దర్పమని చెప్పుదురు. 
అహంకారము : యితరులను బెదిరించుచు కేకలు వేయుచు మదగర్వము 
చేత కన్ను గానక సంచరించెడి బుద్ధియే అహంకారమనబడును. 


గమనిక : ముముక్షువులు యీ దుర్గుణముల కెడమివ్వక గురువులను పెద్దలను 
సేవించుచు వేదాంత శాస్త్రములను చదువుచు పెద్దల వద్ద (శవణము చేయుచు 
వారి వలన రహస్యములను తెలిసికొనుచు నుండవలయును. 


ఇట్లు సాధనచతుష్టయ సంపత్తిగలవాడై, తాపత్రయములకు నీషణ త్రయము 


లకు రాగద్వేషాదులకు లోబడక, గురువును వెదుకవలెను. గురువును వెదకుచో 
జాగరూకులై వారియందలి గుణాగుణములను కడు మెలకువతోడ 
గనిపెట్టవలయును. కొందు కొందజు కట్టడిగా యేర్పరచి వారు కోరినంత 
ద్రవ్యమును యివ్వనియెడల ఉపదేశము చేయమనియు వారికి తృప్తిగ ద్రవ్యమును 
యిచ్చినచో ఆయా గురుదక్షిణ యొక్క అల్పఆధిక్యతల ననుసరించి శిష్యునికి 
బోధించెదమనియు చెప్పుదురు. ఇదియే కలికాలపు గురుశిష్యన్యాయమని 
తలంచవలెను. అట్టి మహనీయుల చెంతజేరక (బ్రహ్మనిష్టాగరిష్ణులగు పెద్దలను 
వెదుకవలెను. తనను దాను తెలిసికొనెడు విజ్ఞానము పశువులకు లేదు; కనుక 
వానికి ముక్తి లేదు. మనుజునకు జీవితకాలము బహుస్వల్పము. అందు సగము 


28 


కాలము నిద్రకింద హరించును. కడమ సగము నుదరపోషణార్ధమై యుండును. 
జేపుటేపని జరిపినచో వ్యర్ధమగును. గనుక ప్రతి నిముషమును సద్వినియోగము 
చేయవలయును. 
శ్లో; ఆశయా బద్ధతేలోకే కర్మణా బహుచింతయేత్‌ 

ఆయుక్షీణం నజానాతి తస్మాజ్ఞాగ్రత జాగ్రతః ॥ 


కోరిక తోడనే ప్రపంచమున్నది. దినదినమునకు ఆయువు క్షీణిస్తున్నది. 
ఆ కారణమువలన ఆలస్యము చేయక జాగ్రత్తపడవలెను. పెద్దల చెంతజేరి 
యపరోక్ష జ్ఞానమును దెలిసికొని ముక్తినొందవలయును. 


అనేక జన్నార్దితపుణ్య విశేషము వలన గర్మయోగ మవసరము లేకయే 
జ్ఞానము కలుగును. అట్లు కల్దనివారు కర్మములు చేయవలయును. 


కర్మ మూడు విధములు : 

1. తమో గుణ సంబంధమగు కర్మ = చేయదగును, తగదు అను విచారణ 
లేకయే పుణ్యపాపకర్మలను జేయుటయే తమోగుణ సంబంధమగు కర్మయని 
చెప్పబడును. 

2. రజోగుణ సంబంధమగు కర్మ = పుణ్యకర్మలనే వాని ఫలములను గోరుచు 
ననుసరించుటయే రజోగుణ సంబంధమగు కర్మయని చెప్పబడును. 

8. సత్వగుణ సంబంధమగు కర్మ = కర్మ ఫలమును గోరక పుణ్యకర్మలను 
సంబంధ జేయుట. ఇదియే నిష్మామ్యకర్మము. నిష్మామ్యకర్మ వలన 
సులభముగ ముక్తి కలుగనేరదు. 
ధ్యానము, తపస్సు, ప్రాణాయామము, నిష్మామ్యకర్మము - వీని వలన 

జ్ఞానము గలుగును. జ్ఞానము వలన ముక్తి గలుగును. సూర్యోదయము కాగానే 

చీకటి పోవునట్లు జ్ఞానోదయము కాగానే యజ్ఞానాంధకారము నశించును. 


శ్లో అపి చే దసి పాపేభ్య స్సర్వేభ్యః పాపకృత్తమః 
సర్వం జ్ఞానస్లవే నైవ వృజినం సన్తరిష్యసి ॥ 
- భగవద్దీత - 4 అ. 36 శ్లో 


29 


పాపము చేసినవారందతిలోనను ఘోరపాపివై, పావ కూపారమున 
గూలియున్నను జ్ఞానమనెడు తెప్పకొయ్యను సంపాదించితివేని దానిని 
దాటగలవని తాత్సర్యము. 

కాన నెట్టి మహాపాపములైనను జ్ఞానాగ్ని చేత దహింపబడును. నిష్మామ్య 
కర్మ వలన ముక్తి లేకపోయినను మనసునందలి కోరికలనెడు మాలిన్యము 
రహితమగును. 


బ్రాహ్మణులు 


సత్వగుణము, రజోగుణము, తమోగుణమునను నీతిగుణముల యొక్కయు 
అల్పత్వాధికత్వముల చేత జాతి భేదమేర్ప్చడెను గాని అన్యము కాదు. 
శో బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాంచ పరంతప 

కర్మాణిప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్లుణః ॥ 

- భగవద్దీత - 18 అ. 41 శ్లో 
అను వాక్యము చేత శ్రీ కృష్ణ భగవానులు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుల 
వ్యాపారములు స్వభావసిద్ధ్దములైన గుణములచేతనే విభజింపబడెనని 
యుపదేశించి యున్నారు. దాని వలన శుద్ధసాత్వికమే (బ్రాహ్మణ్యమని 
తేలుచున్నది. అహంకారము కెడమియక, రాజసమును పొందక, మలిన సాత్విక 
గుణమును జెందక శుద్ధసాత్వికమునే ప్రధానముగా (గ్రహించి సత్వగుణ 
సంపన్నులై కోపము లేకయుండువారే (బ్రాహ్మణులని చెప్పబడుదురు. 


“యః కళ్ళి దాత్మాన, మద్వితీయం, జాతిగుణ (క్రియాహీనం, 
షడూర్మిషడ్భావేత్యాది సర్వదోషరహితం, సత్యజ్ఞానానందానంత స్వరూపం, 
స్వయం, నిర్వికల్ప మశేషకల్పాధార, మశేష భూతాంతర్యామిత్వేన వర్తమాన, 
మంతర్భహి శ్చాకాశవ దనుస్యూత, మఖండానంద స్వభావ, మ(ప్రమేయ, 
మనుభవైకవేద్య, మపరోక్షతయా భాసమానం, కరతలామలక వత్సాక్షా 
దపరోక్షీ కృత్య కృతార్ధతయా కామరాగాది దోష రహిత, శృమాదిసంపన్నో, 
భావమాత్సర్యతృష్టా మోహాదిరహితో, దంభాహంకారాదిభి రసం స్పృష్టశాచేతా, 


30 


వతన్‌తే; ఏవముక్త లక్షణోయస్స ఏవ, బ్రాహ్మణః” - వజసూచికోపనిషత్‌ 

(బ్రాహ్మణుడనిన నెట్టివాడనిన - జాతి సత్వరజస్తమో గుణములు క్రియలు 
లేనివాడును, ఆకలిదప్పి శోకము మోహము ముది మరణముననెడు షడూర్ములు 
లేనివాడును, “అస్తే జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతే' యనగా 
(పిండ రూపమున) నుండుట పుట్టుట పెరుగుట మాజుట చిక్కుట నశించుట 
యను నాబుభావ వికారములును లేనివాడును, సత్యజ్ఞానానందములే 
స్వరూపముగ గలవాడును, అంతము లేని వాడును, స్వప్రకాశము గలవాడును, 
మార్చు లేనివాడును, సమస్త కల్పములకు నాధారభూతుడును, వ్యష్టి చేత సమస్త 
భూతములకు నాత్మ స్వరూపమున లోపల సంచరించుచుండువాడును, 
సమష్టిమిద సమస్తమందు నాకాశము వలె లోపలను వెలుపల నేకరీతిగా నెడము 
గన్పడునీయక క్రమ్మియుండువాడను, కొజివడని లేక మొక్కవోని బ్రహ్మానందమే 
స్వరూపముగా గలవాడును. మితి వెట్టుటకు నలవికాని వాడును, అనుభవము 
చేతనే తప్ప నింకొక విధమున దెలిసికొన వీలు లేనివాడును, పరోక్షము గాకుండ 
(బ్రత్యక్షముగా బ్రకాశించువాడును, అగు పరబ్రహ్మమును స్పష్టముగ బ్రత్యక్షము 
చేసికొని ధన్యత్వమును బొందుటచేతను కామము మొదలగు దోషములు లేక 
శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానములనెడు షద్దుణములతో 
నొప్పుచు భావము ఆశ మాత్సర్యము తృష్ణ మోహము మొదలుగా గల దొషములు 
లేక దంభము అహంకారము మొదలగు దుర్గుణములను చిత్తమునంటనీక 
సంకల్ప రహితుడై, యద్వితీయుడైయుండు నాతడే (బ్రాహ్మణుండు. 

“జస్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః 

వేదపాఠంతు విప్రానాం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః ॥ 
పరబ్రహ్మజ్ఞానమును దెలిసినవారే (బ్రాహ్మణులు. 

“అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తధా 

దానం ప్రతిగ్రహంచైవ బ్రాహ్మణా నామకల్పయత్‌ ॥” 

చదివించుట, చదువుట, యజ్ఞము చేయుట, యజ్ఞము చేయించుట, 
దానమిచ్చుట, దానము పుచ్చుకొనుటలను షట్మన్మాధికారులు (బ్రాహ్మణులు. 


31 


అట్టి వారి యొక్క షట్కర్మలు. 
1. చదువుట : సర్వకాల సర్వాస్థలయందు పర(బ్రహ్మస్వరూపమందే మనసును 
మగ్నత చేసి విషయములకు పోనీక నిలుపుట. 


2. చదివించుట : తీవ్ర మోక్షేచ్చ గల శిష్యునకు విశదముగ జెప్పి అనుభవమును 
గలుగజేయుట. 


3. యజ్ఞము చేయుట : 

“తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమానః (శ్రద్ధా పత్నీ శరీర మిధ్య 
మురోవేదిర్లోమానిబర్జి ర్వేదళ్శిఖా హృదయం యూప; కామాజ్యం మన్యుఃపశు 
స్తపోగ్నిః శమయితా దక్షిణా వాగ్గోతా (ప్రాణఉద్దాతా చక్షురధ్వర్యుర్మనో బ్రహ్మ 
శోత్రమగ్నీ న్యావ[ద్దియతే సాదీక్షా.” 

- తైత్తిరీయోపనిషత్‌ 
యజ్ఞమునకు కర్త ఆత్మ. 
దేవుడు కలడనెడు బుద్ధియే భార్య 
శరీరమే సమిత్తు. 
వక్షస్థలము యజ్ఞవేదిక 
వెండ్రుకలు అనగా వృత్తులు దర్భ. 
శిఖ-స్వప్రకాశముగా వెలిగెడు తెలివియే వేదము. 
హృదయము = ఏ తెలివివల్లనైతే సమస్తమును చూస్తున్నామో వినుచున్నామో 
తెలిసికొనుచున్నామో అట్టి తెలివియుండెడి స్థానము. ఇదియే పశువునకు కట్టు 
కొయ్య. 
సంకల్పము నెయ్యి 
అహంకారము పశువు. 
తపస్సు - మనసును విషయములకుబోనీక నిలిపియుంచుట. ఇదియే అగ్ని. 
శాంతి కలుగుట - అంతరబాహ్యములందు సర్వత్ర పరబ్రహ్మస్వరూపము కంటె 
అన్యమేమియు లేదనియు తానును పరబ్రహ్మస్వరూపమనియు తెలిసికొనుట 

32 


- ఇదియే యజ్ఞ దక్షిణ. 
వాక్కు బుత్విక్కు 
ప్రాణము ఉద్గాత 
నేత్రము అధ్వర్యుడు 
మనస్సు బ్రహ్మ 
శోత మగ్నులు 
యజ్ఞదీక్ష - మనసును విషయములకు బోనీయక సంకల్ప వికల్పములు 
కలుగనీయక సర్వకాల సర్వావస్థలయందును ఆ పరబ్రహ్మ స్వరూపమందే 
మగ్నతజేసియుంచుట. 
4. యజ్ఞమును చేయించుట : తీవ్రమోక్షేచ్చ గల శిష్యునకు దెలియజిప్పి తాను 
దగ్గజవుండి ఈ ఆత్మయజ్ఞమును జేయించి శిష్యుని సమాధానపబచుట. 
5. దానమిచ్చుట : ఒకనికి విద్యను జెప్పుట. 
6. దానమును తీసికొనుట : శిష్యులవద్దనుండి ఎజుక యనెడు అజ్ఞానమును 
తీసికొని వారిని పరబ్రహ్మస్వరూపజ్ఞాన సంపత్తి కలవారినిగా జేయుట. 

ఇట్లు షట్కర్మాధికారులే (బ్రాహ్మణులని చెప్పవలయును. ఈ జాతి భేదము 
స్టూలశరీరమునకే గాని శరీరత్రయవిలక్షుడగు నాత్మస్వరూపమైన తనకు లేదని 
యొజుంగునది. 


“నశిఖాం నవవనం కృత్వా బహిస్సూత్రం త్యజే ద్బుధః 

(బ్రహ్మసూత్ర మిదం జేయం సూత్రం నామ పరంపదం 

తత్పూత్రం ధారయే ద్యోగీ సవిప్రో వేదపారగః॥” 

- బ్రహ్మోపనిషత్‌ 

పెద్దలు శిఖాధారణము ముండనము ముఖ్యములని తలంచక వెలుపలి 
యజ్ఞోపవీత ధారణము వ్యర్థమనియు బ్రహ్మసూత్రధారణమే ముఖ్యమనియు 
తలంచెదరు. అట్లు బ్రహ్మసూత్రమును ధరించినవాడే బ్రాహ్మణుడు. అట్టివారినే 
(బ్రాహ్మణులనియు వేదములను తుదముట్ట జదివినవారనియు చెప్పవలయును. 


33 


ఈ కాలమందు కొంతమంది శాలువలు వేసుకొని సాంగాధ్యాయనపరులమని 
తలంచెదరు. అర్థజ్ఞానము లేక చిలుకలవలె నేర్చుకొని చిలుకపలుకులవలె 
పలుకుట ప్రయోజనమేమియు లేదని వారికి తెలియదు కాబోలు. అట్టివారు 
స్వాభఖిమానమును మానియింతటనయిన ఆ వాక్యముల యొక్క యర్థమును 
పెద్దల వలన తెలిసికొనుట యుక్తము. 

జీవుడు బ్రాహ్మణుడు కాడు, శరీరము బ్రాహ్మణుడు కాడు. జ్ఞానము 
(బ్రాహ్మణుడు కాడు. లేడి వలన బుట్టినను బుష్యశ్చంగమహాముని తన బ్రహ్మ 
జ్ఞానము చేత (బ్రాహ్మణుడనిపించుకొనెను; కుశ (=ధర్బ) వలన బుట్టిన కౌశికుడు, 
నక్కవలన బుట్టిన జంబుకమహాబుుషిి, పుట్టవలన పుట్టిన వాల్మీకి, కుంభము 
నుంచి పుట్టిన అగస్య మహాముని, యింద్రుని సభలోనుండు దేవతానాట్య స్త్రీ 
యగు ఊర్వశికి వసిష్ట మహాముని, బెస్తవాని కూతురికి పుట్టిన వ్యాసులు - 
పుట్టిన వీరఠందటబు వారి వారి (బ్రహ్మజ్ఞానము చేత (బ్రాహ్మణులనియు 
బ్రహ్మజ్ఞులనియు చెప్పబడిరి. కావున ఆత్మావలోకన చేయునట్టి వాడే 
బ్రాహ్మణుండు అని చెప్పనగును. 


“య దక్షరం పరంబ్రహ్మతత్పూత్ర మితి ధారయేత్‌” 

- బ్రహ్మోపనిషత్‌ 
అక్షరమగు పర (బ్రహ్మ మెద్దియో యదియే యజ్ఞోపవీతమని ధరించవలెను. 
“తత్సూత్రం విదితం యేన స విప్రో వేదపారగః” - బ్రహ్మోపనిషత్‌ 
యజ్ఞోపవీత మగు నాసూత్రమును అపరోక్ష సాక్షాత్మార స్వానుభవము 

చేత నెవడు స్పష్టముగా దెలిసికొనునో యాబ్రాహ్మణుదే వేదములను దుదముట్ట 
జదివినవాడగును. అట్టివారినే (బ్రాహ్మణులని చెప్పవలయును. 


యజ్లోవ వీతము మూడు సూత్రములు బ్రహ్మముడియు గలది 
యజ్ఞోపవీతము. ఒక్క సూత్రమునకు మూడు అంతరసూత్రములును, ఒక్క 
యంతర సూత్రమునకు మూడు పోగులునుండును. కావున యజ్ఞోపవీతమునకు 
27 పోగులగును. 


ఓం = అ+ఉ+మ్‌. ఇవి మూడును బెద్దపోగులు లేక సూత్రములు; 


34 


భూః, భువః, సువః - ఇవి మూడును అంతరసూత్రములు; 

తత్సవితుర్వరేణ్యం wane భర్గో దేవస్య ధీమహి...... ధియోయోనః 
ప్రచోదయాత్‌ ..... ఇవి మూడును మూడు పాదములయి ప్రతియంతర 
సూత్రమునకు బోగులుగ నేర్పడును; వీటి సంపుటీకరణమే బ్రహ్మముడి. అదియే 
గుణసామ్యావస్ట. 

యజ్ఞోపవీతమందలి మూడు పోగులు ఇడ పింగళ సుషుమ్నలనియు 
బ్రహ్మముడియే త్రికూటస్థానమనియు త్రికూటస్థానమును వదిలి సహస్రార 
మందుండుటయే సన్యాసమనియు తెలిసికొనుడు. 


నక్షత్రములు 27 చంద్రుని భార్యలు అని (ప్రతీతి. ఈ 27ను 
యజ్ఞోపవీతమునకు 27 పోగులనియు, బ్రహ్మముడియే చంద్రుదనియు, ఈ 
చంద్రునివలననే కామము వృద్ధియనియు, కామములేని యెడ మనస్సు వృత్తి 
రహితమనియు, అదియే సన్యాసమనియు తలంచవలెను. 


రామాయణము 7 కాండలును 24000 శ్లోకములును గలది. ఒక్కొక్క 
వేయిని మొదటి శ్లోకము ఒక్కొక గాయత్రి మంత్రాక్షరముతో ఆరంభింపబడి 
యుండుటను బట్టి రామాయణము గాయత్రి రూపమని చెప్పుదురు. 

ఇట్టి యజ్ఞోపవీతమును ద్యజించుటయే సన్యాసము. అట్టి సన్యాసికి 
గుణములు లేవు, సంకల్పమును లేదు. తలను బోడి చేయించుకున్నంత 
మాత్రముననే సన్యాసము కానేరదు. సంకల్పరాహిత్యము కావలెను. కోరిక 
పుట్టకయుండవలెను. కామక్రోధలోభమోహమద మాత్సర్యములు లేక 
యుండవలెను. శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ద సమాధానమునను 
షద్దుణముల సంపత్తి కలిగియుండవలెను. అట్టివాదేయాశ్రమమునందున్నను 
నేజాతియందున్నను బ్రాహ్మణుడనియే చెప్పవలయును, నిష్మామకర్మయే చేయు 
చుండవలయును. 

“ఉత్తిష్టత జాగ్రత ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారానిశితా దురత్యయా 
దుర్గం పథ స్తత్మవయో వదన్తి” - కఠోపనిషత్‌ 

బ్రహ్మవిద్యా ప్రాప్తికి మార్గము బహుకష్టమని పెద్దలు చెప్పుదురు. కనుకనో 


35 


జీవుడా యజ్ఞానాంధకార మనెడు నిద్రనుండి లేచి జాగ్రత గలవాడవై యపరోక్ష 
సాక్షాత్కార స్వానుభవము చేత నిత్యతృప్తులై బ్రహ్మానందమనెడు సముద్రమునందు 
మునిగియుండు పెద్దలయొద్దకి బోయి, యాత్మతత్వమును దెలిసికొనుము. సాన 
బెట్టినమంగలకత్తి యెంతయుబదును గలిగి యుండుట చేత నెట్లు తాకుటకు 

శక్యము గాక యుండునో యబట్లే పరబ్రహ్మజ్ఞానమును దుర్గమముగా నుండును. 

అట్టి కత్తి పోటు తగిలినయవయవము తెగునట్టులే పరబ్రహ్మజ్ఞానోదయము 

కలిగినవానియహంకారమును దెగి నశించును. అహంకారముతోడనే యహం 

భావమును నశించును. అనగా నపరోక్షసాక్షాత్మారము స్వయముగ ననుభవమున 
గుదరగనె యాపరబ్రహ్మందైక్యము కలుగునని భావము. 


భూత అద్ధము యెండలో బెట్టి క్రింద గుడ్డపెట్టిన సూర్యకిరణముల యొక్క 
సంపుటీకరణమే గుడ్డను గాల్చుట చూచుచున్నాము గదా! సూర్యకిరణములెట్లు 
పలుదెసలకు వ్యాపించుచుండునో యట్టులే మనస్సు ననేకవృత్తులకు 
బాబుచుండును. దానిని వృత్తిరహితము చేసిన గలుగునట్టి జ్ఞానాగ్ని వలన 
సంచితమగు నజ్ఞానము కాలిపోవును. పూర్వులకందఅకు జ్ఞానచక్షుస్సు కలిగి 
యుండుట చేత భూతఅద్దము మొదలుగాగల వస్తువులు లేకపోయినను వారి 
జ్ఞాననేత్రము చేత నక్షత్రములను జూడగలిగివుండిరి. అన్యదేశ సమాచారములు 
తెలిసికొనిరి. ఇదియే జ్ఞాననేత్రము. ఇదియే త్రినేత్రము ఇట్టి నేత్రము 
కలిగియుండుట చేతనే శివుడు త్రినేత్రుడని చెప్పబడెను. 


Hence concentration of Mind is absolutely necessary. 


మంచినీరు త్రాగనిది దాహము తీఅనియట్లు అపరోక్షసాత్మారము 
స్వానుభవమువలన గలుగనిదే జన్మరాహిత్యము కలుగనేరదు. తేనెటీగలు 
పుష్పమునందలి యమృతమును త్రాగకమునుపు విశేష ధ్వనిని జేయును. అట్లే 
మనుజులును బ్రవ్మానందవాసన తెలియనంతవజకు మనస్సు వృత్తులకు 
బాబుచుండును. బ్రహ్మానందవాసన తెలియనంతవజకు మనస్సు వృత్తులకు 
బాఖుచుండును. బ్రహ్మానందసారమొక్కించుక సోకి యనుభవము గలిగెనేని 
తోడోడన మనస్సు సంకల్పరహితమై వృత్తులు నశించి బ్రహ్మానందాట్టియం 
దోలలాడుచుండును. అనుభవమువలననే తెలియును. గాలము లేకుండా చేపలు 

36 


పట్టుపడవు; ఉరులు వేయకుండా పక్షులు చిక్కవు; ఓదము లేకుండా మావటివాని 
చేత యేనుగులు కట్టుపడవు; బాణములు లేకుండా క్రూర మృగములగు 
సింహ్వములు పెద్దపులులు అడవిపందులు మొదలుగాగల మృగములు 
పట్టుపడవు; అటులనే రాజయోగానుసంధానము లేకుండా ఊహలచేతను వినికిడి 
మాటలచేతను వేదాంతవిచారణ చేయుచు ఉపన్యాసములిచ్చుచు వాదించుచు 
నుండువారికి శ్రోత్రకృక్తుర్ణిహ్వాఘాణంబులనెడు జ్ఞానేంద్రియములు వాక్సాణి 
పాదపాయూవస్థలనెడు కర్మేంద్రియములు ఆ యింద్రియములకు రాజు అయిన 
మనస్సు వశీకృతము కానేరవు. అట్టివారు వారి మనస్సును నిలుపజాలక 
బేలుపోయి విషయ భోగములలో దగులుకొని అపరోక్షసాక్షాత్మార జ్ఞానము లేక 
విచ్చలవిడిగ దిరుగుచుండురు. 
శ్లో; బుణం యాచ్చాచ వృద్ధత్వం జార చోర దరిద్రతా 
రోగశ్చ భుక్తశేషశ్చా ప్యష్టకష్ట ప్రకీర్తితాః ॥ 
అనెడి న్యాయము చొప్పున అష్టకష్టములపాలై 
క  దయయు జుగుప్పయు మోహము 
భయమును సంశయము గులము బలశీలముల 
న్నియు గూడ నష్టపాశము 
లయి వెలయును వాని నాత్ముడంటక యుండున్‌ ॥ - శుక చరిత్ర 
యీ ప్రకారము అష్టపాశముల దగులుకొని దరిగానలేక పరితపించెదరు. 
మటికొందటు 
శ్లో ఉత్తమాతత్వ చింతాచ 
మధ్యమం శాస్త్ర చింతనం 
అధమా మంత్ర చింతాచ 
తీర్ధభ్రాం త్యథమాధమః ॥ 
అను న్యాయమును గుర్తెజుగక తీర్ధయాత్రలు సేవించెదమనియు 
అందువలన ముక్తి కలదనియు దలంచెదరు. శాస్త్రము చదువుటవలనను 
మంత్రానుష్రానము వలనను తీర్థయాత్రల వలనను ముక్తి లేదని నొక్కి 
వక్కాణింపగలము. అపరోక్ష సాక్షాత్మారస్వానుభవము గల పెద్దల చెంత జేరి 


37 


వారికి చతుర్విధ శుశూషలు సేయుచు వారి యొక్క నిరహేతుక జాయమాన 
కటాక్షమువలననే రహస్యముల దెలిసికొని మున్ముందుగా జీవన్ముక్తిని పొంది ఆ 
పిమ్మట పరిపూర్ణావలోకనచే విదేహ ముక్తిని పొందవలయును. యిది తప్ప 
వేరు మార్గము కానము. కావున తగిన గురువును వెదకి వారికి చతుర్విధ 
శుశ్రూషలు చేయవలయును. 


చతుర్విధ శుశ్రూషలు 


స్థానశుశ్రూష అంగశుశ్రూష భావశుశ్రూష ఆత్మ శుశూషయని నాలుగు 
విధములు. 

అందు : - 

1. స్థాన శుశ్రూష - గురువు జపతపద్యనుష్టానములు చేసికొనునట్టియు, ఆసన 
శయనాదుల నడుపునట్టియు (బదేశములను మలినము లేకుండ 
నూడ్చియు నలికియు బాగుసేయుట. గురుని యొక్క యిల్లు వాకిలి 
భూములు పైరులు పంటలు పశువులు ధనము ధాన్యము సామానులు 
మొదలుగునవి కాపాడుతూ వారికి యేవిధమయిన నష్టము 
కలుగకుండునటుల సర్వజాగ్రతతో నుండుట. జాతి వంశ ప్రతిష్టల 
యందలి యభిమానమును దేహాభిమానమును విడుచుటయే స్థాన 
శుశూషయని భావము. 

2. అంగ శుశూష : గురువు యొక్క శరీరమునకు మలినము లేకుండ తోముట 
కాళ్ళులు పిసుకుట మొదలగు నుపచారములు చేయుట. కామ క్రోధ, 
లోభ మోహ మద మాత్సర్యములనెడు అంతశ్ళత్రువులను పంచ 
మలములను లేక నుండుటయే అంగశుశూష యని భావము. 

(1) ఆణవమలము = పరబ్రహ్మమును తెలిసికొనవలెనను జ్ఞానము 
అప్పుడప్పుడు కలుగగా దానిని మజుగుపజచునది ఆణవమలము. 
(2) కార్మిక మలము = పెద్దల వలన రహస్యములను దెలిసికొనునపుడు 
దానియందు బుద్ధిని పోనీయనిది. 


38 


(3) మాయికమలము = దట్టమయిన అజ్ఞానము. పరబ్రహ్మమును 
తెలిసికొనవలెనను జ్ఞానవాసనను యెప్పుడును కలుగనీయనిది 
మాయికమలము. 

(4 మాయేయమలము = మాయసంబంధములగు పాపకృత్యములను 
చేయించునది. 

(5) తిరోధానమలము = “జగత్సత్యం బ్రహ్మమిథ్య” యనునట్లు సర్వవృత్తి 
రహితంబును (త్రిగుణాతీతంబును వపంచకోశరపొతంబును 
అవాంగ్మానస గోచరంబును అగు పరబ్రహ్మయందు అనిత్యబుద్ధి 
పుట్టించి అజ్ఞానమును గలుగజేసి పర(బ్రహ్మమునకంటె వేజుగ పూజలు 
దేవతలు మంత్రములు క్రియలు మతములు సాధనములు కలవు 
అనియు అవి సత్యములు అనెడు బుద్దిని కలుగజేసి, జననమరణాది 
దుఃఖముల యనునభవమునకు కారణమైనదియే తిరోధానమలము. 

3. భావ శుశ్రూష : గురువు కోరినదానినెల్ల దెచ్చియిచ్చుచు, గురునికి గోరిక 
లేకుండ జేయుట. గురుడే రక్షకుడనియు, గురుడే దైవమనియు, గురుడే 
తల్లియనియు, గురుడే తండ్రియనియు, గురుడే ధనము విద్య ప్రియుడు 
స్నేహితుడు బంధువు దాత మామ తాత అన్ను సమస్తము గురుడేయని 
తలంచుట భావశుశూష 

మనసు జడమనియు దానుమనసుకంటె భిన్నుడనియు, 
శరీరము నశించునది గనుక దానను శరీరము కంటె భిన్నుడనియు 
దాను పంచకోశములకు విలక్షణుడనియు, జ్ఞానేంద్రియములు 
కర్మేంద్రియములు నంతరింద్రియములుననెడు చతుర్దశేంద్రియము 
లకును దానువిలక్షణుడై సాక్షిగనుండుననియు తలంచుటయే భావ 
శుశూషయని భావము. 

4. ఆత్మ శుశ్రూష : గురువు కోరనిదే యాయన యభిప్రాయమును దెలిసికొని, 
యిష్టములను నెజపి, కష్టములను దొలగించి తృప్తిపజిచుట. వారి 
కిష్టములగు వస్తువుల నెల్లకోరకమునుపే సంతుష్టిగ దెచ్చి యిచ్చుట 
ఆత్మ శుశూషయని చెబ్బబడును. భావశుశూషయందు దాను 

39 


సాక్షిననియు విలక్షుణడనియు దెలిసికొనును. ఆత్మ శుశూషయందు 

దాను సాక్షియనుకొనుటయు వృత్తియే గనుక దాను సాక్షి గాననియు 

అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపమే తాననియు 

గ్రహించి తానుతానైయుండుటయని భావము (ఇది యనుభవైక 

వేద్యము). 

ప్రాణ మాన ధనములు గురునకు సమర్పించవలయును. గురువునం 
దచంచల భక్తి గలిగి మెలగవలయును. యీ వాక్యములను జెప్పుచు మానమును 
గురువునకు సమర్పించని యెడల సచ్చిష్యురాలు గాదనియు చెప్పుచు కొందరు 
గురువులు తమ శిష్యులగు (స్త్రీల యొక్క సౌందర్యమును మోహించి 
బలవంతముగా ఆ శిష్యురాలిని సమ్మతిపబచి విషయసుఖములందేలుదురు. 
ఇట్టి మహనీయులు పంచమహాపాతకులకంటెను అధములని నొక్కి 
వక్కాణింపగలము. ఈ కారణముననే స్త్రీలకు భర్తయే దైవము, భర్తయే గురుడు, 
అని చెప్పబడును. కావున దుర్మార్గులును వేషధారులును అగు గురువుల చెంత 
జేరక సద్దురువల చెంత జేరి వారి యనుగ్రహమును పొందవలయను. 


స్త్రీలు అబలలు గనుక గురువుల వలన వేదాంతవాక్యములను 
వినునపుడు భర్త దగ్గజి యుండియే వినవలయును. భర్త యింటలేని సమయము 
లందు శ్రవణము చేయగిట్టదు. స్త్రీలు స్వతంత్రులు గారు గనుక వారికి ఏకాంత 
ప్రశంస లేదు. స్త్రీలకు పాతివ్రత్యమే భూషణము. ఏయాడుది పెనిమిటిని 
దైవముగా భావించి పూజించునో యది స్వర్ణమునందును దేవతల చేత 
పూజింపబడును. మహాపతివ్రతలు భూలోకంబునను బూజింపబడుదురు. 
పాతివ్రత్యము వలన యిహలోకమందును బరలోకమందును సన్మానింప 
బడుటయే కాని ముక్తి లేదు. బ్రహ్మజ్ఞాన సంపన్నులగు స్త్రీలు అనేకమంది 
లేకపోయినను అక్కడక్కడ బ్రహ్మవిద్యాదురంధరులు కలరు. వారి వారి అనేక 
జన్మార్దితపుణ్య పరిపాకము వలన పర[బ్రహ్మజ్ఞానము అతి సులభముగ 
తెలియగలదు. కావున (బ్రహ్మవిద్యాదురంధురులును అశరీరులును, అన్నమయ 
ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములనెడు పంచకోశముల 
కతీతులను, హిరణ్మయ కోశ రహితులును, స్తూల సూక్ష్మ కారణ మహాకరాణ 


40 


శరీర రహితులును, పరిపూర్ణులును, అగు స్త్రీలు యేజాతియందున్నను యే 
వృత్తియందున్నను, బాలులైనను వృద్దులైనను పూజనీయులని తెలియునది. 


అనేక జన్మార్జిత పుణ్య పరిపాకమువలన జ్ఞానోదయమై యేల యీ 
లీల నసత్యమగు ప్రపంచమందలి విషయములలో జిక్కి దరి గానలేక పరితపించు 
చుంటిని. సారములేని యీ సంసార సాగరమెట్లు దాటగలను. అల్ప సుఖమున 
కాశపడి ధనమంతయు జారస్రీలకు గొల్లబెట్టితిని. పెద్దలకొక రూకయయిన 
నివ్వనైతిని. ఒకప్పుడును పెద్దల సేవ చేయనైతిని. హ! దైవమా! అసత్యమంగు 
నీ విషయ సుఖమే సత్యమని నమ్మి మోసపోతిని గదా! అని విలపించుచు. 

“బాలత్వంబున గొన్ని నాళ్ళు పిదపన్‌ భామా కుచాలింగనా 

లోలాభ్యున్నతి గొన్నినాళ్లు ముదిమిన్‌ లోగింటిలో గొన్నినా 

ల్లీలీలం విహరించితిన్‌ సుఖఫలం బిందేమియున్‌ లేదికం 

జాలు న్నీపదభక్తి జేసెదను రామా యార్త రక్షామణీ”. 
అని భగవధ్యానము చేయుచు నిర్గుణసాక్షాత్మార పరబ్రహ్మ స్వరూపమందలి 
బ్రహ్మానందము ననుభవించు పెద్దలెక్కడ దొరుకుదురు. వారి సేవ నాకెట్లు 
లభించుననది భగవదర్పితముగా బుణ్యకర్మములు చేయుచు బెద్దలను 
వెదకుచుండవలయును. 


స్క, కంజాక్షునకుగాని కాయంబు కాయమేపవనకుంభిత చర్మభగ్తి కాక, 
వైకుంఠుబొగడని వక్రంబు వక్ర మేఢమఢమధ్వనితోడి ఢక్క గాక 
హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక 
కమలేశు జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాలరంధ్రములు గాక 
తే॥ గీ॥ చక్రి చింతలేని జన్మంబు జన్మమే । తరళసలిల బుద్భ్బుదంబు గాక 
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే | పాదయుగముతోడి పశువుగాక॥ 
- భాగవతము 
విష్ణు సేవింపని దేహము గాలిపూరించిన తోలుతిత్తి యనవలయునే 
కాని దేహమని పేర్మొనుటకు దగినది కాదు. పరమేశ్వరుని స్తోత్రము చేయని 


41 


నోటనుండి వచ్చు శబ్ధములు భేరి మోతవలన బుట్టు శబ్బములయట్టివనదగునే 

కాని యర్థ్ధవంతములగు పదములనదగవు. భగవంతుని బూజింపని చేయి 

చెట్టుకొమ్మ నటికి చేసిన తెడ్డననగుంగాని సార్థకమగు చేయి కాజాలదు. 
నారాయణుని దర్శింపని కన్నులు దేహమనియెడు గోడకు బొడిచిన కిటికీ బొక్కలే 
కాక నిజమైన కన్నులు కానేరవు. వాసుదేవుని ధ్యానింపని బుట్టుక 
కొంతకాలమాడియాడి మాయమగు నీటిబుగ్గవలెనే నిరర్ణకమగును. పరతత్వము 
నందాసక్తి లేని పండితుడును రెండు కాళ్ళ పశువేయనదగు గాని నిశ్చయమైన 
పండితుడని చెప్పనొప్పదు. 

బాహ్యభక్తి, అనన్యభక్తి, ఏకాంత భక్తి అని భక్తి మూడు విధములు. 
అందు. 

1) బాహ్యభక్తి - రాగతాళ లయల కనుకూలముగ బాడుచు నాడుచు నానంద 
బాష్పంబులు వర్షింప భజన చేయుటయు ననుదినము రామకృష్ణ 
గోవింద నారాయణాది నామములు స్మరణ చేయుటయును దేవతా 
భక్తి గలవాడై శ్రీరాముల యొక్క గాని కృష్ణుని యొక్క గాని మజథియే 
దేవత యొక్క గాని పూజచేయుచుండుట. ఇది యనన్య భక్తికి 
సాధకంబు. బాహ్య భక్తియందు సకామకర్శ్మము చేయబడును. బాహ్య 
భక్తి పరోక్షజ్ఞానమునకు గారణము. 

2) అనన్య భక్తి - గ్రహించు తానును గ్రహింపబడు సమస్తమును శ్రీ హరిమయం 
బనిచింతింపుచు నన్యంబుగా నొక్కటియును దోచక సమస్తమును 
హరిభావంబుగా గనుట. ఇది యేకాంతభక్తికి సాధకంబు. అనన్య 
భక్తి యందు నిష్మామ కర్మము చేయబడును. అనన్య భక్తి అపరోక్ష 
జ్ఞానమునకు గారణము. 

8) ఏకాంత భక్తి : సముద్రమందు తరంగములు కల్లిన చందనంబున 
బరబ్రహ్మమందు ప్రపంచము కలిగెను గాని యీ ప్రపంచము సత్యము 
కాదని తలంచి యేకాంతచిత్తంబున ధ్యానంబుచేయుట. సత్‌రూప 
మగు పరబ్రహ్మమును, చిత్‌రూపిణియగు మూల ప్రకృతియును 


42 


చంద్రచంద్రికలవలె యొక్కటై యను నిశ్చయ జ్ఞానమున కలిగెడి 

బ్రహ్మానందమును అనుభివించుటకు ఏకాంత భక్తి కారణము. 
భక్తికి అంగములు : శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, 
దాస్య, సఖ్య, ఆత్మ నివేదనములనెడు తొమ్మిది అంగములు గలదియగును. 

ఇట్లు వేదాంత భక్తి గలవాడయి యే పాపకృత్యములను జేయక 
పుణ్యకర్మములనే చేయుచు గురువును వెతుకవలయును గాని యట్లు చేయక 
కొండ గుహలయందుండినను బంచాగ్ని మధ్యమందుండినను యరణ్యమందుండి 
నను బర్వతశిఖరమందుండినను లేక గబ్బిలములవలె దలక్రిందుగా దపస్సు 
చేసినను గొంగవలె నేకాగ్రచిత్తముగ నుండినను జిలుకల వలె శాస్త్రములు 
తుదముట్ట జదివినను యేమియు లాభముండదు. 


ఉ॥ అచ్చపు జీకటింబడి గృహదవ్రతులై విషయ ప్రవిష్టులై 
చచ్చుచు బుట్టుచు న్మజల జర్వితర్వణులైనవారికిం 
జెచ్చెరబుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్చనైన నే 
మిచ్చిననైన గానలకునేగిననైన హరిప్రబోధముల్‌ ॥ 
- భాగవతము 


మాయాంధకారమ్మునంబడి గృహకృత్యముల కొజకు బరితపించుచు, 
నదేపనిగ బెక్కు జన్మములెత్తుచు, సంసార చక్రమ్మునంబడి కొట్టుకొనుచుండు 
మూఢులకు బరతత్త్వమును గూర్చిన దివ్యజ్ఞానము స్వయముగ బుట్టదు సరికదా, 
యితరులు మేలుగోరి హితోపదేశము జేసినను లంచమిచ్చి బ్రతిమాలినను 
బలవంతమున బట్టి నట్టనడవికి నెట్టినను గలుగబోదని తాత్పర్యము. 


కనుక దగిన సద్దురువు నొద్ద జేరి రహస్యములను దెలిసికొనవలయును. 
“ఆహారనిద్రా భయ మైధునాని సామాన్యమేతత్పశుభిర్నరాణామ్‌ 
జ్ఞానీ నరాణా మధికో విశేషో జ్ఞానేనహీనః పశుభిస్సమాన 8 ॥ - ఉత్తరగీత 
ఆహారము నిద్ర భయము సంభోగము ననునవి పశువులకును 
మనుష్యులకుం గూడ సమానముగ నుండు గుణములు. పశువులకంటె 


మనునష్యునియందు జ్ఞానమొక్కటి యధికము. అట్టి జ్ఞానమే లేనిచో 
43 


మనుష్యుడును బశువుతో సమానుడేయగునని తాత్సర్యము. 


ఇట్టి వానినే నరపశువని పేర్మొనియున్నారు. కనుక బశువులవలె 
జ్ఞానహీనలయి యుండక జ్ఞానమును సంపాదింపవలెను. సర్వకాలముల 
యందును భగవద్భక్తి కలిగి గురువులయందును బెద్దలయందును భక్తి గలిగి 
యుండునది. అట్టి భక్తి వలన (శ్రద్ధ పుట్టును. (శ్రద్ధ వలన సత్మర్మానుష్టానము 
గలుగును. సత్మర్మమువలన జ్ఞానము కుదురును. జ్ఞానము వలన ముక్తి 
చేకూరును. 


“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం 

నిర్మోన్‌హత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి? 

జ్ఞానులతో సహవాసము చేయుట వలన వైరాగ్యము కుదురును. 
వైరాగ్యము వలన దారపుత్రాదులయందలి (ప్రేమ పోవును. ప్రేమ పోవుట వలన 
జితేంద్రియత్వమును తత్వజ్ఞానమును స్థిరపడును. తత్వజ్ఞానము వలన జీవన్ముక్తి 
దొరుకునని తాత్సర్యము. 

కాబట్టి సజ్జన సాంగత్యము చేయవలయును. అందువలన 
దుర్గుణములు పోయి మంచి గుణములు పట్టుపడును. 

నిజమైన భక్తుని లక్షణములు :- (భగవద్దీత - 12 ©. 13 శ్లో 
మొదలుకొని చివజవజకును) - సర్వభూతదయాళుత్వము గలిగి మమకారా 
హంకారములను విడనాడి సుఖదుఃఖములయందు సమబుద్ధిని వహించి 
నిత్యసంతోషియై సంశయములను వదలి సంకల్పరహితుడయి పక్షపాతము లేక 
మిత్రశత్రువులను మానావమానములను సమముగా జూచుచూ నిత్యతృప్తి నొంది 
సర్వకాల సర్వావస్థలయందును గురుపాదములయందే మనసును నిలిపియుండు 
వాడు నిజమైన భక్తుడని చెప్పవలయును అట్టి భక్తులయందు శాంతము, దాస్యము, 
సఖ్యము, వాత్సల్యము, మాధుర్యము అనెడి పంచవిధములగు భక్తి రసములు 
నొలుకుచుండును. 
భక్తి రసములు : 
1. శాంతము - శాంత గుణము కలిగియుండుట 


44 


2. దాస్యము - అభిమానము లేకయే, సేవకావృత్తి నవలంబించుట. 
8. సఖ్యము - లేక స్నేహము, స్నేహితునివలె గురుని గౌరవముగా జూచుచు 
సత్మరించుట. 
4. వాత్సల్యము - బిడ్డలయందు వలె గురునియందు బేమయుంచుట. 
5. మాధుర్యము - భక్తి శ్రద్ధలతోడ వినయవిధేయతల నగుపజచుచు మృదువుగను 
మధురముగను భాషించుట. 

మనోవాక్మాయకర్శంబులచే గురునిసేవ చేయవలయును. మనస్సును 
గురుపాదములయందేనిలిపి, సాష్టాంగ నమస్కారములు చేయవలయును. యమ, 
నియమ, ఆసన, ప్రాణాయామ,ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులనెడు 
నష్టాంగయోగములయందును సమర్భడైయుండుటయే సామ్టాంగనమస్మారము. 
ఇట్లు సమర్గుడైయుండియు గురువునకు గ్రియారూపమైన సాష్టాంగనమస్మారము 
చేయవలయును. 
క కరయుగములు, చరణంబులు 

నురము, లలాటస్థలంబు, నున్నత భుజముల్‌ 

సరి ధరణి మోపి మొక్కిన 

బరువడి సాష్టాంగ మండ్రు పరమమునీంద్రుల్‌ 

ఇట్లు చతుర్విధ శుశ్రూషలు త్రికరణ శుద్ధిగా జేసిన మాదట గురునకు 
నిర్దెతుకముగ గలుగు కటాక్షమువలన హస్తమస్తక సంయోగము చేసి, 
యపుడాతడు శిష్యునకు రహస్యము నుపదేశించును. 


1. హస్తమస్తక సంయోగము - శిష్యుని నెత్తిమిద గురువు యొక్క హస్తమును 
(చేతిని) పెట్టుట. అప్పుడు శిష్యుడు తన తల మోద గురువు కొట్టునేమో 
యని భయపడుచుండును. ఆతని మనస్సు ఊర్జ్వముఖవ్యాప్తియి 
యుండును. అదియ నిర్విషయంబు. అట్లు నిర్విషయమగుటకై 
మనస్సును ఊర్థ్వ ముఖవ్యాప్తి చేయుమని చెప్పుటకు, హస్తమస్తక 
సంయోగమను నిబంధన యేర్పడియెను. 


2. ఉపదేశము - మనస్సు అధోముఖముగా నుండునపుడు విషయములకు 
45 


బోవును. ఊర్థ్వ ముఖముగా నుండెనేని విషయములకు బోక 
నిర్విషయమగును. (బ్రహ్మానందమున మునిగి తేలుచుండును. 
అజ్ఞానులందజకు మనస్సు అధోముఖవ్యాప్తియై విషయములకు 
బాజఖుచుండును. అట్టి మనస్సును ఆస్థానము నుండి తప్పించి యూర్ధ్వ 
ముఖముగ నిలువుటయే యువదేశమునబడును. ఇదియే 
గురూపదేశము. ఈ విషయమును తెలిసికొనజాలక యేమో 
మంత్రములు నేర్పెదరని యజ్ఞాలు తలంచెదరు. మంత్రములు నేర్పుట 
యుపదేశము కాదు. మనస్సు నూర్థ్వముఖముగ నిలుపుటకు స్థాన 
నిరూపణ చేసి క్రమక్రమముగా నట్లు నిలుపుటకు మార్గమును 
దెలియజేయుటయే యుపదేశమగును. మనోపవనము లేకము చేసి 
అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయము 
లనెడి వంచకోశములను విడిచి అచలపరిపూర్ణవ్రైయున్న 
దహరాకాశమనెడు ప్రదేశమందే వర్తించుటకు మార్గమును చెప్పుట. 


8. ఉపవాసము - అదివజకు ననుభవించుచుండిన పదార్థములయనుభవమును 
బరిత్యజించుట. అనగా విషయసుఖములను బరిత్యజించుటయని 
భావము. అన్నమును దినకపోవుటయే యుపవాసము కానేరదు. 
శబ్బార్ధము వలన - ఉప = సమీపమున; వాసము = నివసించుట, 
అనగా సుషువ్నానాడికాగ్రమగు సవాస్రారమందే మనసును 
నిలుపుటయని భావము. మనసునకు విషయములు న్థానమైయున్నది. 
అట్టి విషయములను దప్పించి యూర్థ్వముఖవ్యాప్తి గలిగించి, దానిని 
సహ(స్రారమందుంచుటయే యుపవాసము. అనగా నధోముఖవ్వాప్తి 
యైన మనస్సును, దాని స్థానమునుండి తొలగించి యూర్ధ్వ ముఖ 
వ్యాప్తి గలిగించుటయే సమిపనివాసము. అదియే యుపవాసము. 
ఇందుచేతనే యన్నము మొదలుగాగల యాహార పదార్థములు 
తినుచున్నను మనస్సంకల్పము లేనివారగుట చేత సదోపవాసులని 
కొందబు పెద్దలు పేర్మొనంబడిరి. అయాచితమే సదోపవాసము. 


Concentration of mind is necessary. 


46 


శ్లో నాభిస్థానే వసే దగ్నిః హృదిస్థానే దివాకరః 
(భ్రూమధ్యే వసతి శృంద్రః చంద్రాగ్రేచ వసే న్మనః ॥ 
నాభియందు జఠరాగ్నియుండును. హృదయమందు సూర్యుడుండును. 


(భూమధ్యమందు చంద్రుడుండును. ఆ చంద్రునికి పైగా మనస్సు నివశించి 
యుండును. కావుననే మనసునకు చంద్రుడు అధి దేవత యని చెప్పబడెను. 


యోగమునభ్యసించుట ముఖ్యమని భగవద్దీతలు చెప్పుచున్నవి. 
శ్లో॥ సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ 
మూర్భ్యా యాత్మనః (ప్రాణా మాస్థితో యోగధారణామ్‌ ॥ 
- భగవద్దీత - 8 అ. 12 శ్లో 
అన్ని ద్వారములను బిగించి మనస్సును హృదయ కమలమందు నిలిపి 
పిమ్మట దన ప్రాణ వాయువు, నూర్ద్వగామియైన సషుమ్నా నాడిగుండా శిరస్సున 
కెక్కించి నిలుపుటయే యోగధారణమును పొందుటయనియర్థము. 


యోగాభ్యాసము లేనిది మనసు నిలువదు. గనుక ముందు యోగ 
విషయము నేర్చుకొనవలయును. 


యోగ విషయము 


యోగ మనగా బ్రత్యగాత్మకును పరమాత్మకును ఘటాకాశ మహాకాశములకు 
వలె ఐక్యసంబంధము కలుగుట. అనగా మనస్సు ననేక రీతులుగా 
సంచరింపనీయక తనయందే మగ్నము చేసికొనుట. ఇంద్రియములను 
వశపరచుకొని చిత్తము ఈశ్వరునియందు లయింపజేయుటయే యోగము. ఇది 
సాంఖ్యమునకు సాధకము. 


“దృగ్యుగ్మం లీయతే యత్ర మన స్తత్రెవ లీయతే 
దృజ్డునో లీయతే యత్ర మారుతం తత్ర లీయతే ” 


మనము దేనితో సమస్త పదార్థములను జూచుచుందుమో యట్టి నేత్ర 


ద్వయము యొక్క చూపునకు బహిర్యాప్తి లేకుండ దనను దాను జూచుకొనుట 
47 


నేర్చిన నదివజకుగనుపడు వస్తువులెల్లను గనుపడవు. దీనికే యంతర్ముఖ 
వ్యాప్తియని చెప్పుదురు. అట్లు చూపెచ్చట లీనమగునో యచ్చటనే మనస్సు 
సైతము లీనమగును. చూపును మనసు నెచ్చట లీనమగునో నచ్చటనే సోహ 
స్వరూపముగ నుండెడు వాయువును లీనమగును. అచ్చటనే మనోమారుతములు 
లయమగుచున్నవి. 


ఒక కుండను దెచ్చి చూచిన లోపలను వెలుపలం గూడ నాకాశము 
కనుపించును. లోపలనుండెడు నాకాశమున కావరణ యుండెను గదా ఆ 
కుండను బగలగొట్టినపుడు డాలోపలి యాకాశ మావరణ రహితమై 
వెలుపలనుండు నాకాశముతో గలిసి నిరావరణమై పేరు లేనిది యగుచున్నది. 
ఆవరణ యున్నంతవరకే కుండలోని యాకాశమును వేటు పేరు గాని ఆ 
యావరణము రహితము కాగానే నామభేదమును బోవును. అప్పుడే నామ 
రూప (క్రియా రహితత్వము సిద్ధించును. 

యోగాభ్యాసము చేయదలపు గలవారలు, గుహలయందు గాని లేక జన 
సంచారమును దుర్వాసనయు మిట్టపల్లములును లేక నల్లులు చీమలు దోమలు 
యెలుకలు మొదలగువానివలని యుపద్రవములు లేక విశాలమై యుండు సమ 
భూమియందుగాని, గృహమునందు ఆవుపేడతో చక్కగా అలికిన గదియందు 
గాని, మిద్దె మీద గాని క్రిందగాని తెల్ల సున్నము చక్కగా చేసి నల్లులు యీగలు 
చీమలు దోమలు మొదలుగా గల జంతువలు చేరకుండునటులను, గాలి 
విశేషముగా రాకుండునటులను, గాలి బొత్తిగా లేకపోతే ఆ గది పనికిరాదు 
గనుక కొంచెము గాలి వచ్చునట్లును, యేర్పరచబడినట్టియు సువాసన 
ద్రవ్యములతో అలంకరింపబడినట్టియు గదియందుగాని పులిచర్మమునైనను 
కృష్ణాజినమునైనను వేసికొని, దాని మిద స్థిర చిత్తముతో గూర్చుండి నడుమును 
మెడను తలను చక్కగా సరిగా నుంచి భూమధ్యమందలి చిద్భిందువును 
దిలకించుచూ యోగాభ్యాసము చేయవలయును. కోపమును దూరముగ 
విడువవలయును. ఉప్పు కారము మొదలగు తామస పదార్థములను దినక 
పాలు, నేయి, చక్కెర, మొదలుగా గల సాత్విక మధుర పదార్థములనే 
తినవలయును. “అతి సర్వత్రవర్ణయేత్‌” అను న్యాయము చేత మితాహారమును 


48 


మితనిద్రయు నుండవలయును. ప్రధమములో బద్మాసనము వేసికొని యొక 
గంటసేపు కదలక కూర్చుండి యుండుట కభ్యాసము చేయవలయును. 
అట్టులభ్యాస మయిన పిమ్మట బ్రాణాయామము చేయవలయును. నాగులచవితి 
గోకుల అష్టమి శ్రీరామనవమి ముక్కోటి ఏకాదశి శివరాత్రి మొదలగు వ్రతములు 
ఉపవాసముల చేతను శరీరమును కృశింపచేయుచు ఏమియును భక్షింపవానికి 
రాజయోగానుసంధానము లభింపదు. గారెలు బూరెలు లడ్డు హల్వా పోల్దీ 
మొదలగు మధురపదార్థములను అన్నమును మిక్కిలి యెక్కువగా చిరునాలుక 
వణకు తిని ఉచ్చాస్వ నిశ్వాసములకయినను వీలులేక ప్రయాసపడుచు నుండు 
వానికి రాజయోగానుసంధానము లభింపదు. తెల్లవారురూమున నిద్దురలేవక 
పగలు రాత్రియు తీబిని నిద్రపోతూ ఏ ప్రొద్దును నిద్రమబ్బుతో పడియుండు 
వానికిని తెలివి ముఖస్థానమందునలేనివానికిని రాజయోగానుసంధానము 
లభింపదు. పగలు రాత్రియు నిద్దుర లేకుండ యెల్లప్పుడు జాగ్రతతో 
నుండువానికిని నిద్దుర బొత్తిగా లేనివానికిని రాజయోగానుసంధానము లభింపదు. 


(సద్దురువు లేనియెడ వ్యాధియును మరణమును గలుగును) 


కావున యోగాభ్యాసము చేయువారలు, యోగవిద్య బాగుగ దెలిసిన 
గురువును దగ్గజ నుంచుకొని యభ్యసింపవలయును. లేనిచో వ్యాధులకు 
గారణమగును. కొందనాలుకకు మందు పెట్టనున్న నాలకుయు నూడిపోయినట్లు, 
యోగవిద్య తెలియకపోగా శరీరాయసము, దగ్గు, మొదలగు వ్యాధులు నేర్పడును. 
భోజనానంతరము యోగాభ్యాసము చేయగిట్టదు. తెల్లవారురూమున నాలుగు 
గంటలవేళయే దీనికి బ్రశస్తమయిన కాలము. 


హఠయోగులు పాలు పంచదార వెన్న నేయి తేనె గోధుమపిండి మొదలగు 
మధురపదార్థములనే తినవలయును. 

యోగము అభ్యాసయోగమని జ్ఞానయోగమని రెండు విధములు : 
1. అభ్యాస యోగము : దీనినే కర్మయోగమనియు బ్రాణాయామమనియు 
జెప్పుదురు. ఈ యోగాభ్యాసమువలన జిత్తపరిపక్వము గలుగును. 
2. జ్ఞాన యోగము : దీనినే రాజయోగమని చెప్పుదురు చిత్తపరిపక్వము గలవారీ 


యోగమువలన ముక్తిని బొందుదురు. అందు మొదటిది యగు అభ్యాస యోగము 
49 


ప్రాకృతమని వైకృతమని కుంభకమని మూడు విధములు 
1. ప్రాకృతము లేక మంత్రయోగము 
2. వైకృతము లేక లయయోగము 
3. కుంభకము లేక హఠయోగము 


అందు మంత్ర యోగము - అజరూప మంత్ర యోగము, జపరూపమంత్ర 
యోగము, క్రియా రూప మంత్ర యోగము, స్మరణ రూప మంత్ర యోగము 
అని నాలుగు విధములు. 

1. అజపరూప మంత్రయోగము 

2. జపరూప మంత్రయోగము 

3. క్రియారూప మంత్రయోగము 

4. స్మరణ రూప మంత్రయోగము 
శ్లో; మకారం మననంచైవ త్రకారం త్రాణముచ్యతే 

మనన త్రాణ మిత్యాహుర్మంత్ర మిత్యభిధీయతే I 
శ్లో; దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతుదైవతమ్‌ 

తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణోమమ దేవతా ॥ 

వాని వివరమును దెలిపెదను. 

1. అజపరూప మంత్ర యోగము - సూర్యోదయము మొదలుకొని తిరుగ 
సూర్యోదయమగు వజకును మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, 
అనాహత, విశుద్ధ, ఆజ్జేయ, సహస్రార కమలములకు (చక్రవిషయమును 
చూడుడు.) అథి దేవతలైన గణపతి మొదలగు వారికి 21600 హంస 
అజపాగాయత్రీ మంత్ర జపమున సమర్పించుట. 

శో షట్టతంతు గణేశాయ షట్సహస్రంతు వేధసే 

షట్సహగ్రం గదాపాణే ష్షట్సహ(స్రం పినాకినే 
ఆత్మనేచ సహస్రంతు గురవేచ సహస్రకం 


50 


జీవసంఖ్యా విజానీయాత్‌ సహస్రం పరమాత్మనే I 

2. జపరూప మంత్ర యోగము - బీజ, బుషి ఛంద, దేవత, శక్తి, కీలక, 
అంగన్యాస కరన్యాస ధ్వాన కవచ హృదయ మాల పంజర అర్జ్దళ 
స్తోత దిగ్భృంధన దిగ్విమోక (ప్రాణ (ప్రతిష్టలును, యం(త 
విగ్రహాధ్యారాధనములు గలిగి మొదట (ప్రణవమును నడుమను 
దేవతానామమును చివరను వశ్య మారణ స్తంభన మోహన విద్వేషణ 
ఉచ్చాటన ఆకర్షణ ఆవేశములనెడు అష్టకర్మములకు తగిన నమః స్వాహా 
హుం ఫట్‌ వౌషట్‌ వషట్‌ ఖేఠస్వథ మొదలగు పల్లవములను ప్రణవాదిగ 
చేర్చి, వినియోగముతో గూడినది యేమంత్రమునైన యిష్టసిద్ధి కొకు 
జపము చేయుట. యీ మంత్రము ఏడుకోట్ల విధములైయుండును. 

“సప్తకోటి మహామంత్రాః చిత్తవిభ్రమ కారకాః” 

8. కియారూప మంత్ర యోగము - యజ్ఞములు, వివాహములు, 
ఉపనయనములు, యాగములు, గర్భాదానది షోడశ సంస్కారములు 
మొదలగువానియందు మంత్రములను నోట జెప్పుచు జేతులతో చర్వాజ్య 
సమిధ అక్షత పుష్ప చందన దర్భ జలాదులతోడ గ్రమముగ క్రియల 
నడుపుటయే క్రియారూపమంత్రయోగము. 

4. స్మరణ రూప మంత్ర యోగము - శివరామ గోవింద నారాయణాది 
నామములను రాగ తాళ నృత్య వాద్యములతో భజన సేయుటయును, 
ఆ నామములను గోటి కోటి మారులుగా వ్రాయుటయును, యిష్టదేవతా 
రూపముల వ్రాయుటయును స్మరణ రూపమం[తయోగమని 
చెప్పబడును. 

లయ యోగము : అనాహత చక్రమున (చక్ర విషయమున జూడుడు) నుండు 
దశవిధ ప్రణవనాదములనెటిగి, దశమనాద మెచ్చట లీనమగుచున్నదో 
యచ్చట జితృకాదర్శనమందు మనస్సు లీనమగుటయే లయయోగము. 
వాయు నిరోధమే లయయోగము. ప్రాణ వాయువునందు అపాసంబును 
అపానవాయువునందు 'ప్రాణంబును లయంబు గావించుట లయ 


51 


యోగము. 

శ్లో; మనోగ్రేవ సతేబిందుః ప్రాణాగ్రేవ సతేకళా 

ఉభయో ర్లీయతే నాదం లయ యిత్యుచ్యతే బుధైః ॥ 

మనస్సునకు అగ్రముగానుండు బిందువగు బుద్ధియును ప్రాణమునకు 
అగ్రముగానుండు కళయును లీనమయినప్పుడే నాదమును లయమగును. అట్టి 
నిష్మళయే పరబ్రహ్మ స్వరూపము. 
గమనిక : బుద్ధి పండయని మేధయని చార్వియని చత్వయని గృహీతయని 
(శౌతియని ప్రతిభయని యేడు విధములు. అందు : 


1) పండ : వేదాంత విషయములను దెలుసుకొనదగిన బుద్ధి పండయనబడును. 

2) మేధ : శవణ మనన నిధిధ్యాసల చేత పెద్దల వలన తెలసికొనిన 
సంగతులకు మటువక సదా అవలోకన గల బుద్ధి మేధయనబడును. 

రి) చార్వి : మనసు చేత ఊహించుటయందు నేర్చుగల బుద్ది చార్వియన 
బడును. 


4) చత్వ : గురువుల వద్ద జేరి తనకు గలిగిన సందేహములనన్నిటిని అడిగి 
వారు చెప్పెడి దంతయు ఓపికతో విసుగులేక విను బుద్ధి చత్వ 
యనబడును. 

5) గృహీత : గురువు చెప్పెడి రహస్యములను పరాకు లేక వినుచుండు బుద్ధి 
గృహతతయనబడును. 

6) (శౌతి : గురువుల వద్దను పెద్దల వద్దను విసుగు లేక శుశూష చేయుట 
యందు సహనము గల బుద్ధి శతి యనబడును. 

7) ప్రతిభ : సమయోచితముగ శృతి స్మృతి యితిహాస అనుభవములను వాగ్గోరణి 
గలిగి యెదుటివారెవరున్ను (ప్రశ్నలు చేయలేకుండునటుల 
రహస్యములను అనుభవములను చక్కగ చెప్పి తేట తెల్లముగ 
తెలుపటయందు నేర్పును శక్తియును గల బుద్ధి ప్రతిభ యనబడును. 


హఠ యోగము : పుణ్య నదీ తీరమందు మఠము నేర్పరుచుకొని హఠయోగ 


విషయమును బాగుగా దెలిసిన గురుని దగ్గణ నుంచుకొని వారిచేత 
52 


నిర్ణయింపబడిన ప్రకారము పథ్యముల జేయుచు భోజనాభ్యంగనాదుల 
చేత శరీరరక్షణము చేయుచు గుదాకుంచనము చేత నీళ్లు పీల్చి 
అధోమలములను కడిగి విడుచుచు కల్పఘృతముల చేతను 
గండూషాదుల చేతనను వక్షస్థల కంఠ గత కఫపిత్తాదులను వెలుపలికి 
వెడలగొట్టుచు అంజన నస్యాదుల చేత కపాలకుహరము నాసికల 
యందలి మలములను వెలుపలికి వెడలగొట్టుచు శరీరమంతయు 
విభూది పూసుకొని సాత్వికాహారముల భుజించుచు కాయ శుద్ధి 
చేసికొని పెద్దలయందును దైవమందును విశ్వాసము గలవాడై 
నిర్మలమగు అంతఃకరణగలవాడై మితాహారము మితనిద్రయుగలవాడై 
స్థిరముగ కూర్చొని మూలబంధ ఉడ్యాణ బంధజాలంధర 
బంధములతోడను అష్టవిధ కుంభకముల చేతను బ్రాణవాయువు 
యొక్క సంచారమును మాన్ని రేచకపూరకంబులనుడిగించి ప్రాణా 
పానంబుల రెంటిని రేయింబగలొక్క చందంబున గుంభించుట 
హఠయోగంబు. అట్టి నిరోధము వలన గాయసిద్ధియు నాకాశగమన 
సిద్ధియు దూరదృష్టి దూరశ్రవణసిద్దులును, అణిమ మహిమ లఘిమ 
గరిమ ప్రాప్తి ప్రాకామ్యము వశిత్వము యీశత్వము అను అష్ట 
సిద్దులును, స్వేచ్చామరణాదులును గలుగును (అష్టసిద్ధులు చూడుడు) 
ధ్యాన యోగము హఠయోగులకు ముఖ్యమని తెలియునది. 


జ్ఞానయోగము : (రాజయోగము) సమస్త విషయములను శ్రవణమనన నిధి 
ధ్యాసల చేత బెద్దల వలన దెలిసికొని పరమోపశాంతిగలిగి సర్వకాల 
సర్వావస్థలయందును బరబ్రహ్మస్వరూపమందలి యపరోక్ష జ్ఞానము 
వలన జీవన్ముక్తిని బొంది విదేహముక్తి పర్యంతమును బ్రారబ్ధము 
ననుభవించుచు నుండవలెను. రాజయోగికి (బాణాయామ 
మవసరము లేదు. ధారణ ధ్యాన సమాధులు ముఖ్యంబులు. 


53 


అష్టాంగములు 


యోగాంగములు పూర్వాంగములని యుత్తరాంగములనియు రెండు 
విధములు. 
పూర్వాంగములు : 1) యమము, 2) నియమము, 3) ఆసనము, 4) 
ప్రాణాయామము. 
ఉత్తరాంగములు : 5) ప్రత్యాహారము, 6) ధారణము, 7) ధ్యానము, 8) సమాధి. 

మంత్ర లయ హఠ రాజ యోగములలో నేయోగ మభ్యసించినను 
బూర్వాంగములు ముందుగ నభ్యసించి విమ్మట ఉత్తరాంగముల 
నభ్యసించవలెనను. 

1. యమము : అహింస, అస్తేయము, సత్యము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, 
అని యైదు విధములు. 

1. అహింస : యజ్ఞములయందును, దుర్గాశక్తికి నివేదనలయందును, 
తప్ప తక్కిన కాలములయందును జంతువులను జంపకుండుట. ఈరు పేను 
నల్లి యాగ మొదలగు స్వల్ప జంతువులను క్రూరములగు పాములు, తేళ్లు, 
మండ్ర గబ్బలు మొదలగు విష జంతువులను భయంకరములయిన సింహ్వములు 
పెద్ద పులులు, చిరుత పులులు, ఏనుగులు అడవి పందులు యెలుగుబంట్లు 
మొదలుగా గల అడవిమృగములను చంపకయుండుట అహింసయని 
చెప్పంబడును. ఏ ప్రాణికిని నొప్పికలుగజేయకుండుట. ఎవని మనస్సునకు 
నాయాసము గలిగింపకుండుట. 


Universal Brotherhood 


2. అస్తేయము : స్వష్నమందయిన నితరులసొత్తు నాశింపక తన కెంతటి 
కష్టము సంభవించిన నొరుల యాస్తిని దొంగిలింపక తానెంతటివిపత్తున 
మునిగియున్న నెట్టిపేదజికము ననుభవించుచున్న బెజవారిసొమ్ము తనకు 
రాగోరక అపహరింపుమని నోటజెప్పక చేత ముట్టక యుండుట అస్తేయము. 

54 


8. సత్యము : చూచిన సంగతి చూచినట్లుగను దెలిసిన సంగతి 
తెలిసినట్లుగను విన్నసంగతి విన్నట్టుగను చెప్పుట. తన యొక్క గాని యితరుల 
యొక్క గాని ప్రాణమానములను రక్షించుటకు చెప్పిన యబద్ధము సత్యముగనే 
యెన్నబడదగును. వీలుగలయపు డబద్ధము చెప్పియైన బ్రాణమానములు 
రక్షింపనియెడ మహాపాపము గల్టునని పెద్దలయభి ప్రాయము. 

4. అపరిగహము : శిష్యులు తప్ప తక్కిన యెవరేమి యిచ్చినను 
దానములను బట్టకుండుట. 

ర్‌. (బ్రహ్మచర్యము : స్త్రీ సంభోగము లేక యుండుట. మనస్సునందైనను 
స్త్రీల మోద గోరిక లేక యుండవలయును. భార్యకలవాడయ్యెనేని బుతు 
కాలములయందు మాత్రమామెతో గ్రీడించి తృప్తిబొందువాడు (బ్రహ్మచారిగానే 
యొన్నబడును. 


దోషములు మూడు విధములు : 

1) కాయికము = అన్య స్త్రీని బ్రత్యక్షముగ బొందుట కాయికదోషము 

2) వాచికము = అన్య స్త్రీని గోరుచు నన్య స్త్రీల తోడి సంభాషణమునకు 
సంతోషించుచు, వారి పొందు లభింపకపోయెనే యెట్లు సమకూడునని మిత్రులతో 
నాలోచించుచుండుట వాచికదోషము. 


3) మానసికము = అన్య స్రీలనను వలచి వారి కొజికై మనసున బరితపించుచు 
నెవ్వరికిం దెలియనీయక లోలోన కృశించుచుండుట. 


తన భార్య కాక తక్కిన ప్రీలందజు దల్లులనియు దానువారి కుమారుడనియు 
దలచుచు స్రీలమాది కోరిక తప్పించుకొనవలయును. 


బుతుకాలు = బహిష్టెనది మొదలు 16 దినములు. అందు మొదటి నాలుగు 
దినములు పదునాకందవ దినమును బదుమూడవ దినమును నిందితములు. 
అష్టమి, ఏకాదళి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, సంక్రాంతి, వ్రత దినములు, 
సూతక దినములును నిందితములు. కావున నీదినములయందు స్తీ సంపర్మము 
“కూడదు. మనదీపమని ముద్దుబెట్టుకున్నచో మూతికాలును. అట్లే స్వభార్యయైనను 
బుతుకాలములయందు దప్ప తక్కిన కాలములయందు సంభోగము కూడదు. 


55 


(శ్రాద్ధమందు భుజించిన బ్రాహ్మణుడు తన భార్య కోరినను నాడు సంపర్మము 
చేయగూడదు. బుతుస్నానము చేసిన మూడు దినములకు లోపల గామాతురుడై 
యుండినను రమింపగూడదు. ఒక పడకయందు బవళించుటయును గూడదు. 
ప్రాతఃకాలము, పగలు, అర్ధరాత్రములయందును సంధ్యాకాలములయందును 
రమింపగూడదు. దితి సంధ్యాకాలమున కశ్యపునితో బలాత్మారముగ రమింప 
హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు బుట్టి సంధ్యాకాల దోషముచే అతి క్రూరులయిరి. 
కనుక సంధ్యా కాలమందు సంగమము కూడదు. రాత్రి కాలమందే స్త్రీ సంభోగము 
కూడునుగాని పగటగూడదు. 


“ప్రాణంవా ఏతే వ్రస్మందన్తియే దివా రత్యా సంయు 
జ్యన్తే బ్రహ్మచర్యమేవత ద్యద్రాత్రౌ రత్యా సంయుజ్యన్తే” 

ప్రశ్నోపనిషత్‌ - ప్రధమప్రశ్న 18 
అట్లు కానియెడ 


4వ దినముననగా స్నానదినమున రమింపగా నిల్చి గర్భమందలి 
శిశువల్పాయువును దరిద్రమును బొందును. 

11వ దినమున నిల్చిన గర్భ మధర్మ మందిచ్చగల యాడు శిశువును 
బొందును. 

13వ దినమున నిల్చిన గర్భమున వర్ణ సంకరురాలగు కూతురు కలుగును. 
ఇది నిశ్చయము. 

ఉపరతి వలన నిల్చిన గర్భము స్త్రీ యొక్క యాకార చేష్టలు గల నపుంసకుని 
బొందు; లేకున్న బురుషచేష్టలు గల స్రీయెన నిలుచును. ఆటు మాసములు 
మిగిలిన గర్భిణీ స్త్రీని రమింపగూడదు. ఈ (బ్రహ్మచర్య నియమమును సమస్తమైన 
వారును జరుపవలయును. 
11. నియమము : స్వాధ్యాయము, సంతోషము, శౌచము, త్రివిధ తపస్సులు, 
ఈశ్వర ప్రణిధానమునని యెదు విధములు. 
1. స్వాధ్యాయము = వేద మూలమం[త్రములను పఠించుట. 


1) వాచికము - నోట బీగ్గబిగా యితరులకు వినబడునట్లు చెప్పుట. 
56 


2) ఉపాంశువు - యితరులకు వినబదకుండ ధ్వని గలుగకుండ 
మనస్సుననే పఠించుట. 


3) మానసికము - ధ్వని లేకుండ (బ్రత్యక్షరమును విరళించి నెమ్మదిగా 
మనసున జపము చేయుట. అన్నిటిలోనను మానసికము ముఖ్యము. 


True Prayer is voiceless 
2. సంతోషము = సుఖమునకు సంతోషింపక దుఃఖమునకు వ్యసనపడక 
ప్రారబ్ధము వలన నేవేళకేది ప్రాప్తించినను యదృచ్చా లాభసంతుష్టితో నుండి 
నిత్యతృప్తి నొందియుండుట. 
3. శౌచము = మలినము లేకుండుట. 


1) బాహ్యశౌచము - స్నానము మొదలగు వానివలన శరీరము యొక్క 
వెలుపలి మలమును బోగొట్టును. 


2) అంతర శౌచము - అరిషడ్వర్గమును బంచమలములను విడనాడి 
మనస్సును బరిశుద్ధముగా నుంచుకొనుట. 
4. త్రివిధ తపస్సులు : 

1) శరీర తపస్సు - యమమునందలి అహింస అస్తేయము సత్యము 
అపరిగ్రహము (బ్రహ్మచర్యము అనునవియును శౌచమునందలి బాహ్య 
పరిశుద్ధము, అంతపరిశుద్ధము అనునవియును అణకువయును విధేయతయును 
గలిగి దేవతలను బెద్దలను బ్రాహ్మణులను గురువులను పండితులను సన్యాసులను 
హంసలను పరమహంసలను అవధూతలను సాధులను బూజించుట శరీర 
తపస్సు. 

2) వాక్తపస్సు - సత్యములై మనోహరములగు మాటలాడుట. వేదమూల 
మంత్రములను బఠించుట వాక్తపస్సు. 

3) మనోతపస్సు - మనోనిగ్రహమును మనశ్శుద్దియును మంచి 
నడతయును గలిగియుండుట. నిర్మలమగు మనస్సు గలిగియుండుట మనో 


తపస్సు. 


57 


5. ఈశ్వర (ప్రణిధానము : 
సీ, కరణంబు లఖిలోపకరణంబులును గాగ 
బాణంబు లుపచార భటులు గాగ 
గంగాప్రముఖనాడికల జలంబులు గాగ 
షట్మమలములు పుష్పములు గాగ 
జఠరాగ్ని హోత్ర ముజ్వలధూపవిధి కాగ 
బటుజీవకళలు దీపములు గాగ 
నందితానందంబు నైవేద్యముం గాగ 
రవిశశిజ్యోతు లారతులు గాగ 
గీ; నంగ దేవాలయమున సహస్ర కమల 
పీఠమున శాంతి జనకజోపేతుడగుచు 
జెలగు బరమాత్ము రాము నర్చించుచుంట 
తత్వవిధు లీశ్వర ప్రణిధానమండ్రు. 
జ్ఞానేంద్రియములును గర్మేంద్రియములు నంతరింద్రియములును 
బూజాపాత్రములుగను దశవిధ ప్రాణములు పనిబాగులవాండ్రుగను గంగా 
యమునా సరస్వత్యాది నామములు గల యిడా పింగళా సుషుమ్నాదులగునాడు 
లభిషేకాది జలములుగ మూలాధార స్వాధిష్టానమణిపూరక అనాహత విశుద్ధ 
ఆజ్జేయములను షట్క మలములు పుష్పములుగనను జఠరాగ్ని ధూపముగను 
జత్మళలు దీపములుగను బ్రహ్మానందము నైవేద్యముగను సూర్యచంద్రుల మండల 
జ్యోతులారతులుగను జేసి శరీరమనెడు దేవాలయమందు సహస్రార కమలమనెడి 
సింహ్వాసనముపైన శాంతి యనెడు సీత్రత్రో గూడియుండు పరబ్రహ్మ స్వరూపుడగు 
శ్రీరాముని నెల్లవ్వుడు పూజించుచుండుటయె, యీశ్వర ప్రణిధానమని 
తాత్పర్యము. 


111. ఆసనములు : 
ఆసనము లెనుబదినాలుగు లక్షలు. అందు ముఖ్యములగునవి 


58 


వివరింపబడును. 


1) పద్మాసనము : కుడి తొడ మాద నెడమపాదము నెడమతొడ మిద గుడి 
పాదము నుంచి వెనుక ప్రక్కన గుడిచేతితో గుడికాలిబొటన్రేలు నెడమచేతితో 
నెడమకాలి బొటన వ్రేలును బట్టుకొని గడ్డము వక్షస్థలమునకు దగులునట్టుగ 
దలవంచి భ్రూమధ్యమందు దృష్టి నిలిపి యుండునది. ఇది గృహస్థులకు 
ముఖ్యము. 

2) సిద్ధాసనము : ఆసనమందు (మలద్వారమున) నెడమకాలి మడిమెయు 
లింగస్థానమందు (మూత్రద్వారమున,) గుడికాలి మడిమెయు నునిచి, శరీరము 
వంకర లేకుండ నిలిపి కొంచెముగా తలవంచి సగము కన్నులు మూసి నిమోలిత 
నేత్రుడై (భూమధ్యమందు దృష్టిని నిలిపి ఆత్మావలోకన చేయునది. గృహస్థులకు 
పద్మాసనము ముఖ్యము. తక్కిన యాగ్రమస్థులకు సిద్ధాసనము ముఖ్యము. ఈ 
ఆసనముల వలన మనస్సు నిర్మలమగును. ఇంద్రియని[గ్రహము గలిగి తద్వారా 
దేహదారుఢ్యమున్ను ముఖవర్చస్సున్ను కలుగును. ముఖము షోడశకలా 
పరిపూర్తియై యుండును. 

3. భద్రాసనము : కాలి చీలమండలను అండముల క్రింది నునిచి రెండు 


మడిమలనను రెండుచేతుల బట్టుకొని కదలక భ్రూమధ్యమున దృష్టిని నిలుపునది. 


4. సింహ్వాసనము : ఎడమ పిజ్ఞి (క్రింద గుడికాలి మడిమయు కుడి పిజ్జ క్రింద 
నెడమకాలి మడిమయు నునిచ తన రెండు చేతుల టైళ్లను రెండు మోకాళ్ల 
మాద సవ్యముగ వెడల్పుగ నునిచి నిక్కి సరిగా కూర్చుండి నోరుదెణిచికొని 
(భ్రూమధ్యమందు దృష్టిని నిలిపి ఆత్మావలోకన చేయునది. 

పద్మాసనము సిద్ధాసనము భద్రాసనము సింహ్వాసనములను నాలుగుయాస 
నంబులు ముఖ్యంబులని తెలియునది. 
5. వీరాసనము : ఒక తొడ మీద నొకపాదమును మథఠియొక తొడ క్రింద 
రెండవ పాదమును జేర్చి శరీరమును వంకర లేకుండ నిలిపి 'భూమధ్యమందు 
దృష్టి నిలిపియుండునది. 
6. మతాంతర పద్మాసనము : కుడితొడ మీద నెడమ పాదమును ఎడమ తొడ 


59 


మాద కుడి పాదమును వెలికిలనుంచి తొడలపై హస్తములనుంచి గడ్డము వక్ష 
స్థలమునకు దగులునట్టుగ దలవంచి ముక్కుకొనయందు లక్ష్యమును నిలిపి 
నెమ్మదిగ వాయువును పూరించుటయే మతాంతర పద్మాసనము. 


7. ముక్తపద్మాసనము : కుడి తొడ మాద నెడమ పాదము నెడమ తొడ మీద 
గుడిపాదము నుంచి వెనుక ప్రక్కగ గుడిచేతితో గుడికాలి బొటనవ్రేలు నెడమ 
చేతితో నెడమకాలి బొటనవేలును బట్టుకొని గడ్డము వక్షనలమునకు 
దగులునట్టుగ దలవంచి రేచించి ఊర్ధ్వ ముఖ వ్యాపనము చేసి కుండలిని 
పెకలించి భూమధ్యమందు దృష్టిని నిలుపవలెను. దీనినే ముక్త పద్మాసనమనియు 
బద్ధపద్మాసనమనియు జెప్పుదురు. 

రి. కుక్కుటూసనము : కుడి తొడ మోద నెడమపాదము నెడమ తొడ మాద 
గుడి పాదము నుంచి గడ్డము వక్షస్థలమునకు దగులునట్టుగ దలవంచి పిక్కలకుం 
దొడలకును నడుమ జేతుల దూర్చి యాచేతులను నేలమిద మోపి పైకి 
లేచినట్లుండి (భూమధ్యమందుండు చిద్భిందువును జూచుచుండునది. 


9. కూర్మాసనము : కాలి మడిమల మాద గూర్చుండి భ్రూమద్యమందు దృష్టిని 
నిలుపునది. 

10. ఉత్ధానకూర్మాసనము : కుడితొడమోద నెడమ పాదము నెడమ తొడ మాద 
గుడిపాదము నుంచి గడ్డము వక్ష స్థలమునకు దగుటునట్టుగ దలవంచి తన 
రెండు చేతులతో తన కంఠమును బట్టుకొని వెలికిలబడియుండి (భూమధ్య 
మందలి చిద్భిందువును జూచుచుందెనేని యుత్థానకూర్మాసనమని చెప్పబడును. 


11. మతాంతర సిద్ధాసనము : లింగ స్థానమునకు మాదుగా నెడమ కాలి 
మడిమ నునిచి ఆ మడిమపైన కుడి కాలి మడిమ నునిచి (భ్రూమధ్యావలోకన 
చేయుచుండుటయే మతాంతర సిద్ధాసనమని చెప్పుదురు. 

12. స్వస్తికాసనము : పిక్కలకును దొడలకును నడుమ బాదముల జేర్చి శరీరము 
వంకర లేకుండ నిలిపి (భూమధ్యమందు దృష్టిని నిలిపియుంచునది. 

13. యోగాసనము : ఎడమ తొడక్రింద గుడి పాదమును గుడి తొడ క్రింద 
నెడమ పాదము నుంచి తొడల నడుమ జేతులు గుచ్చి పిక్కల బట్టుకొని శరీరము 


60 


వంకర లేకుండ నిలిపి (భూమధ్య మందలి చిద్భిందువును జూచుచుందెనేని 
యోగాసనమని చెప్పబడును. 


14. గోముఖాసనము : ఎడమకాలి మడిమ కుడివీపు ప్రక్కగాను కుడి కాలి 
మడిమ యెడమవీపు ప్రక్కగాను మోకాలి మిద మోకాలు గదియ నుంచి శరీరము 
వంకర లేకుండ నిలిపి, (భూమధ్యమందు దృష్టిని నిలుపునది. 

15. కపాలాసనము : కాళ్లు మోదికిని దల క్రిందికి నునిచి భూమధ్యమందు 
దృష్టి నిలిపి యుండునది. ఈ ఆసనము నిత్యము క్రమక్రమముగా నొకజాము 
అభ్యాసము చేయుచుండిన సమస్త రోగములను నివర్తి చేయును. జఠరాగ్ని 
ప్రజ్వరిల్లజేయును. అల్ప భోజనము చేత వాయు సంచారము తగ్గించును. 
శరీరము బహుతేలికగా నుండును. ఇట్లు మూడు సంవత్సరము లభ్యసించెనేని 
సాక్షాత్సరశివుడే యగును. 

16. ముక్తాసనము : ఎడమకాలి మడిమచే గుదస్థానమును గప్పి, కుడి పాదము 
నెడమతొడ మాద నునిచి భూమద్యమందు దృష్టి నిలిపియుంచునది. 


17. ధనురాసనము : కాలి బొటనవైేళ్లను రెండు చేతుల వీపు వెనుక చెవులకు 
సరిగాబట్టి భూమధ్యావలోకన చేయుచుండెనేని ధనురాసనమనెదరు. 


18. మయూరాసనము : చేతులు నేల మాద మోపి మోచేతుల నాభి యిరుప్రక్కల 
నునిచి ముఖము పైకెత్తి రెండు కాళ్లు చాచి నెమలి తోకవలె పైకెత్తి 
(భూమధ్యమందలి చిద్బిందివును తిలకించుచున్న మయూరాసనమగును. 

19. టిట్టిభాసనము : పాదములు వెలికిలనుండ శిరస్సుపై గదియించి తలను 
గట్టిగ పాదములతో పట్టుకొని చేతులతో బూనికగా నిలిచి ముడ్డిని పైకెత్తి 
ఆత్మావలోకన చేయగా టట్టిభాసనమని చెప్పుదురు. 

20. అర్భకాసనము : గొంతుక కూర్చుండి మోకాళ్లమీద తలపెట్టి మోకాళ్లను 
చేతులతో చుట్టిపట్టుకొని లక్ష్యానుసంధానము చేయగా అర్భకాసనమని 
చెప్పుదురు. 

21. కామదహనాసనము : కాలివైైళ్లు మడిచి భూమి మీద నిలిపి మోకాళ్ల 
క్రింద నూనక మడిమల మిద పిజుదుల నుంచి కూర్చొని హంసదండము 


61 


మీద చేతులనూని నిక్కి భూమధ్యమందు లక్ష్యముంచి ఆత్మావలోకన చేయగా 

కామదహనాసమని చెప్పుదురు. 

22. పూర్వతాణువాసనము : కాలివేళ్లు మడిచి భూమి మీద నిలిపి మడమలును 
పిబుదులును జేర్చి తలను చేతులతోను నడుమును మోచేతులతోను అదిమి 

పట్టుకొని నడుమును నిక్కించి భూమధ్యమందలి ముక్తికాంతను చూచుచుండగా 
పూర్వతాణువాసనమని చెప్పుదురు. 

23. పశ్చిమతాణువాసనము : నేలమోద రెండు కాళ్లును జక్కగా జాచి 

మోకాళ్లమీద దలపెట్టి రెండుకాళ్ల బొటనవేళ్లును రెండుచేతులంబట్టికొని 

(భూమధ్యయందు దృష్టి నిలిపియుంచునది. 

అన్ని యాసనములలోనను సుఖాసనము పరమ శ్రేష్టమైనది. 

24. సుఖాననము : అంతర బాహ్య దృశ్యములన్నియు బర(బ్రహ్మ 

స్వరూపమనియు, నాపరబ్రహ్మస్వరూపమే తాననియు దలచి యే సంకల్పమును 
లేక నిస్సంకల్పుదై బడలిక, జాద్యము, నద్ర, ఆయాసము మున్నగునవి 

యేపర(బ్రహ్మ స్వరూపమున నుండుటచేత గలుగవో యట్టియునికియే 

సుఖాసనము. (ద్రష్ట్రృ దర్శన, దృశ్యములు, (అనగా జూచువాడు, చూపు, 

చూడబడునది) యేపరబ్రహ్మమందు లయమగుచున్నవో, యట్టి పరబ్రహ్మము 

నందే దృష్టి నిలుపవలెంగాని, యభ్యాసకులవలె భ్రూమధ్యమున లక్ష్యములు 

నిలుపరాదు. ఇదియ యమనస్మ రాజయోగ లక్షణము) 


IV. ప్రాణాయామము : 


ప్రాణాయామము ప్రాకృత ప్రాణాయామమని వైకృత ప్రాణాయామమని 
కుంభక ప్రాణాయామమని మూడు విధములు : 


1. ప్రాకృత ప్రాణాయామము = అజపరూప మంత్రయోగము 
2. వైకృత ప్రాణాయామము = ఎడమ ముక్కున వాయువును బూరించి 


సగభాగము కుంభకమందు నిలిపి కడమసగమును గుడిముక్కున రేచింపవలెను. 
మటల గుడిముక్కున బూరించి సగము కుంభకమందు నిలిపి, కడమ సగము 


62 


నెడము ముక్కున రేచింపవలెను. ఈ తీరున యధాశక్తిగ బ్రాణాయామము 
చేయుచుండవలెను. 
8. కుంభక ప్రాణాయామము - మూలబంధ ఉద్యాణబంధ జాలంధర బంధముల 
గావించి, వాయువును పూరింపక, రేచింపక ఏకరీతిని నిలుపుట. 
పూరకము - ఉత్పత్తి ; రేచకము - సంహారము; కుంభకము - స్థితి. పూరించుట 
- ప్రాణవాయువును మూలాధారము నుండి (బ్రహ్మరంధ్ర పర్యంతము సుషుమ్నా 
నాళ ద్వారముగ నుత్ధాపనము చేయుట. దీనినే కుండలిని పెకళించుట యనియు 
చెప్పుదురు. 
రేచించుట = (బ్రహ్మరంధ్ర పర్యంతము పూరించిన వాయువును మజిల సుషుమ్నా 
నాళ ద్వారముగ మూలాధారమునకు జేర్చుట. 
కుంభీంచుట = పూరించిన వాయువును గొన్ని నిముషములు రెండు ముక్కులు 
మూసి రేచించకుండ (బ్రహ్మరంధ్రమందు అనగా కపాలకుహరమందు నిలుపుట. 
ఇదియే ఊర్ధ్వ కుంభకము. 
అధోకుంభకము = రేచించిన వాయువును గొన్ని నిముషములు రెండు ముక్కలు 
మూసి, పూరించకుండ మూలాధారమందు నిలుపుట. ఇదియే అధోకుంభకము. 
ప్రాణాయామము రెండుభాగములు - కుడి మక్కును మూసి యెడమ ముక్కు 
గుండ వాయువును లోపలికి బీల్చి, ఎడమముక్క మూసి కుడి ముక్కు గుండ 
వాయువును లోపలినుండి విడుచుట పూర్వభాగము. ఎడమ ముక్కు మూసి 
కుడి ముక్కు గుండ వాయువును లోపలికి బీల్చి కుడిముక్కు మూసి యెడమ 
ముక్కు గుండ వాయువును లోపలిననుండి విడచుట ఉత్తరభాగము. 
మూలబంధము = ఎడమకాలి మడమ చేత గుదస్థానమును మూయుట. 
ఉద్యాణబంధము = కుడికాలి మడమ చేత నాభిస్థానమును మూయుట. 
జాలంధరబంధము = తలవంచి, గడ్డము టథొమ్మునందుంచుట. 
యోని బంధము = కాలి మడమ చేత గుదస్థానమును మూయుచు అపాన 
వాయువును ఊర్థ్వముఖముగా పయికి పీల్చి యుండునది యోనిబంధము. 

ఈ విధముగా బ్రాణాయామము నిత్యము నభ్యాసము చేయుటవలన 

63 


శరీరము తేలికయగును. అభ్యాసము కానుకాను కేవల కుంభకమగును. చెమట 
పట్టును. ప్రాణాయామము చేయుట వలన పైత్యము దగ్గు మొదలగు వ్యాధులు 
నెమ్మదించును. ఏ వ్యాధియు నుండదు. భోజనాంతర మోయభ్యాసము 
చేయగిట్టదు. తెల్లవారురూమున జేయుట యుక్తము. 


గమనిక : యమ నియ మానసంబులు అభ్యసించిన పిమ్మటనే ప్రాణాయామ 
మబ్యసించవలయును. అట్లు గాక మన్ముందుగా (బ్రాణాయామమభ్యసించినచో 
హృదయ వ్యాధులకు గారణమగును. కావున జాగరూకత గలవారై యమనియ 
మానసంబులు ముందు అభ్యసించునది. 
V. (ప్రత్యాహారము : 

జ్ఞానేంద్రియములను గర్మేంద్రియములను అంతరింద్రియములను వాని 
వారి విషయములకు బోనీయక మజలించుట ప్రత్యాహారము. ఈ ప్రకారము 
నిత్యము నభ్యసించిన నింద్రియములు స్వాధీనములగును. ప్రాణాయామము 
వలన వాయువు నిలిచినపు డింద్రియ వ్యాపారములును నిలుచును. మనసు 
సైతము నిలుచు. 
జ్ఞానేంద్రియములు : 

శ్రోతేంద్రియము - (చెవి) వర్ణ రూప ధ్వనిరూపములైన సకల శబ్దములను 
వినును. 

త్వగింద్రియము - (చర్మము) మృదువు కఠినము ఉష్ణము శీతలము 
మొదలగు గుణములను తాకుట వలన (గహించును. 

చక్షురింద్రియము - (కన్ను) పొట్టి పొడుగు లావు సన్నము గల 
రూపములను నలుపు తెలుపు పసుపు నీలము సునీలము యిండ్ర నీలము 
పీతము ఎజుపు ఆకుపచ్చ మొదలుగా గల రంగులుగల అనేక రూపములను 
జూచును. 


జహ్వేంద్రియము - (నాలుక) ఉప్పు పులుసు కారము లీపు చేదు వగరు 
అను రుచులను [గ్రహించును. 
(ఘాణేందియము ఆ (ముక్కు సుగంధ దుర్గంధములగు వాసనలను 
64 


గ్రహించును. 

కర్మేంద్రియములు 

వాగింద్రియము - (నోరు) శబ్దములను బలుకును 

పాణీంద్రియము - (చేయి) ఇచ్చుట పుచ్చుకొనుట మొదలగు పనులు చేయును. 


పాదేంద్రియము - (కాలు) నడుచుట ఎగురుట పరుగెత్తుట మొదలగు పనులు 
చేయును. 


పాయ్య్వింద్రియము - (గుదము) మలవిసర్జనము చేయును. 
ఉపస్టేంద్రియము - (యోని లేక శిశ్నము) మూత్ర విసర్జనము చేయును. 
సురతాదుల చేత నానందించును. 


అంతరేంద్రియములు : 
మనస్సు - కోరికలను బుట్టించును 
బుది - నిశ్చయించును. 
® 
చిత్తము - ఆలోచించును 
అహంకారము - మూర్ధముతో పనులు చేయించును. 


ఈ పదునాలుగింద్రియములను దమ తమ వ్యాపారములకు పోనీయక 
నిలుపవలెను. ఏ సంగతినైన నాలోచించునప్పుడు మనస్సు ఆ పనియందే 
నిలుచును. అట్టి సమయమున నెదుట నున్న వస్తువు కన్నులకు గనుపడదు. 
ఇతరులు చెప్పు మాటలు వినబడవు. ఇది సర్వత్ర యనుభవము వలన దెలియు 
విషయమే. అదే ప్రకారము మనస్సు పరబ్రహ్మస్వరూపమందు లయమైన 
బదునాలుగింద్రియములును వ్యాపారశూన్యములై నిలుచును. 


VI. ధారణము : 
మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, 


65 


ఆజ్జేయము, నవాస్రారము, ననెడు కమలములయందు (అనగా 
చక్రములయందు) వానికి నధి దేవతలయిన గణపతి, సరస్వతితోడి (బ్రహ్మ, 
లక్ష్మితోడి విష్ణువు, గౌరితోడి రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, పరమాత్మ 
యను వాని నాయా స్థలములయందు ధ్యానించుచున్నపుడా యాచక్రముల 
యందు మనస్సును నిలుపుటయే ధారణము. ఈ ప్రకారముగ నిత్యము 
నభ్యసించినచో శరీరమెట్లు నిలిపిన నట్లునిలుచును. అభ్యాసమందు చెమట 
పట్టును. మనస్సణగి యుండును. వృత్తిరహితమగును. వాయువు యొక్క 
రాకపోకలను దినమొక రూము నిలిపిన సమర్భ్థుడగును. 
711. ధ్యానము : 
ధ్యానము సగుణధ్యానమనియు నిర్గుణ ధ్యానమనియు రెండు విధములు : 
1. సగుణ ధ్యానము : హృదయపద్మమందు విరాట్పురుషుని నిలిపి మనస్సు 
చేత సమస్త వస్తువులను గల్పించి షోడశోపచారములను జేసి ధ్యానింపవలెను. 
పయిన వ్రాసిన “నియమ” మందలి యీశ్వర ప్రణిధాన లక్షణమును జూడుడు 
(చూ-పుట 70) 
2, నిర్గుణ ధ్యానము : వీరాసనమున నుండి, చేతులను తొడలమీద నుంచుకొని 
నేత్రంబులు మూసి “అహం (బ్రహ్మోస్మి” అను న్యాయము చొప్పున బరటబ్రహ్మ 
స్వరూపమే తానని, నిర్వికల్పనిష్ట గలిగి యుండుట. స్థూల సూక్ష్మ కారణ 
శరీరములు తానుగాననియు బంచప్రాణములు ఉపవాయువులు తాను గాననియు 
బదునాలుగింద్రియములు తాననుగాననియు, శరీర ప్రాణేంద్రియములకు దాను 
సాక్షిననియు, నట్టి సాక్షిత్వమును వృత్తియే గనుక పరబ్రహ్మస్వరూపమే తాననియు, 
సర్వదా బ్రహ్మనిష్టయందే యుండుట. 

ఇట్లు ధ్యానము చేయుట నిత్యము నభ్యాసము చేయగ నాత్మజ్యోతి దరిశన 
మిచ్చును. సత్యజ్ఞానానంద నిత్య నిర్మలాఖండ స్వరూపమగు పరబ్రహ్మమే తాననెడి 
నిశ్చయము స్వానుభవవెద్య మగుదాక సర్వకాల సర్వావస్థలయందు ప్రారబ్ధనాశన 
పర్యంతము దేహావసానపర్యంతము నిర్వికల్ప బ్రహ్మ్ననిష్ట గలిగియుండుటే నిర్గుణ 
ధ్యానము. 


66 


VII. సమాధి 
శ్లో సవికల్పో నిర్వికల్ప స్పమాధిర్ద్వివిధా భవేత్‌ । 

దృశ్య శబ్దాను విద్దోయం సవికల్పః పునర్విధా Il 

సమాధి సవికల్పమని నిర్వికల్పమని రెండు విధములు. అందు సవికల్పము 
దృశ్యానువిద్ధ సవికల్పమని శబ్బానువిద్ధసవికల్పమని రెండు విధములు. ఈ 
మూడును బాహ్యాంతర భేదముల చేత నాటు విధములయ్యెను. సమాధి ముక్తికి 
మార్గము. ముముక్షువులకు సహజనిర్వికల్ప సమాధియు సుఖాసనమును 
ముఖ్యములు. 
సమాధి సవికల్పమని నిర్వికల్పమని రెండు విధములు : 
1. సవికల్ప సమాధి. ఇది రెండు విధములు 

1) దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి. 

2) శబ్బానువిద్ధ సవికల్ప సమాధి. 
2. నిర్వికల్ప సమాధి 
ఇవి బాహ్యాంతరభేదముల చేత నాజువిధములు. వాని వివరము. 
1. బాహ్యదృశ్యానువిద్ధ సవికల్ప సమాధి : (బ్రహ్మ విష్ణు మహేశ్వరులనెడి 
త్రిమూర్తులు యింద్రాది దేవతలు మనుష్యులు పశువలు పక్షులు క్రిమికీటకాదులు 
మొదలగు చేతనములును, కొండలు గుహలు పర్వతములు మొదలుగా గల 
అచేతనములును, నేత్రములకు గోచరములగు బాహ్యదృశ్యములనెడు సమస్త 
చేతనాచేతనములును దన తెలివియందేపుట్టి నశించును గనుక నట్టి దృశ్యములకు 
దాను విలక్షుణుడననియు బరబ్రహ్మస్వరూపమే తాననియు దలంచుట బాహ్య 
దృశ్యానువిద్ధసవికల్ప సమాధి యనబడును. 
2 అంతరదృశ్యానువిద్ధ సవికల్ప సమాధి : తనయందు స్వభావము చేత 
బుట్టునంతర దృశ్యములకు ననగా వృత్తులకు దాను విలక్షుణుడననియు బరబ్రహ్మ 


67 


స్వరూపమే తాననియు దలంచుట అంతర దృశ్యానువిద్ధ సవికల్ప సమాధియని 
చెప్పుదురు. 

3. బాహ్యశబ్దాననువిద్ధసవికల్ప సమాధి : బాహ్య శబ్దములనెడు సమస్త 
నామములకు దాను విలక్షణుడననియు నామరూప క్రియారహితమగు పరబ్రహ్మ 
స్వరూపమే తాననియు దలంచుచు ఆనందముననే దేలుచుండుట బాహ్య 
శబ్బానువిద్ధ సవికల్ప సమాధియని తెలియునది. 


4. అంతరశబ్దానువిద్ధ సవికల్ప సమాధి : అంతరశబ్దములనెడు కామక్రోధ 
లోభమోహమదమాత్సర్యములు మొదలగువానికి (ప్రణవనాదమందలి 
చిణీనాదము, చిణిచిణీనాదము, ఘంటానాదము, శంభా నాదము, వీణా నాదము, 
తాళ నాదము, వేణు నాదము, భేరీ నాదము, మృదంగ నాదము, మేఘనాదము 
అను దశవిధనాదంబులకుదాను విలక్షణుడననియు బర(బ్రహ్మ స్వరూపమే 
తాననియు దలంచుట అంతర శబ్బానువిద్ధ సవికల్ప సమాధియనబడును. 

5. బాహ్యనిర్వికల్ప సమాధి : పై నాలుగు విధములగు సవికల్ప సమాధులందును, 
స్థిరమై అంతర బాహ్యములందు దనకంటె భిన్నమైన దేదియును తోచక పరబ్రహ్మ 
స్వరూపముగనే కనుపించుట బాహ్యనిర్వికల్ప సమాధియనబడును. 

6. అంతరనిర్వికల్ప సమాధి : తాను విలక్షుణుడననెడు వృత్తియు లేక, తానే 
పరబ్రహ్మ స్వరూప మనెడు వృత్తియు లేక, యఖండపరిపూర్ణ సచ్చిదానంద 
పరబ్రమ్మ స్వరూపమై తాను తానై యుండుట అంతరనిర్వికల్ప సమాధియని 
ప్రసిద్ధము. (అనుభవమువలననే తెలిసికొనవలయును.) 

ఈ సమాధులయందు వాయువు పూర్తిగా నిలుచును. నిద్రకంటె 
నధికమయిన సుఖము కలుగును. సమాధినివ్రాగరిష్టునకు నన్నపానాదుల యందు 
గోరికయుండదు. బంగారమును మట్టియు సమముగనే తోచును. అతనికి 
శీతోష్టములు, సుఖదుఃఖములు, జాతిమతములు, శాస్త్రములు, కర్మలునుండవు. 
భూషింపడు, కొట్టడు, కొట్టబడడు, తిట్టడు, తిట్టబడడు. చక్ర విషయమున 
సహగస్రారమందు సమాధిని గూర్చి వ్రాయబడును. 

మతియు సంప్రజ్ఞాత సమాధియని అసంప్రజ్ఞాత సమాధియని రెండు 


68 


విధములు. అందు - మనస్సు పూర్తిగా ఐక్యము కాకుండా వుండే స్థితి గల 
సమాధి సంప్రజ్ఞాత సమాధి యినియు మనస్సు పునరావృత్తి రహితముగా 
ఐక్యమయి (బ్రహ్మానందమున మునిగియుండే స్థితి గల సమాధి అసంప్రజ్ఞాత 
సమాధియనియు జెప్పుదురు. సంప్రజ్ఞాత సమాధియందు ప్రజ్ఞ యుండును. 
అసంప్రజ్ఞాత సమాధియందు ప్రజ్ఞ లేదు. ఈ యసంప్రజ్ఞాత సమాధియే అంతర 
నిర్వికల్ప సమాధియని తెలియునది. యీ రెంటికినీ భేదమేమియు లేదు. 
(శమ లేక నిర్వాణ ప్రాప్తి కానేరదు. సకల ప్రాణులు మరణించుటయందు 
ఆత్మ నేత్రములగుండానో లేక అథోముఖముగా మూలాధారముగుండానో లేక 
మరియేద్వారముననో బయలువెడలును. ఇట్టి సమాధులయందు అభ్యసించిన 
సమాధి నిష్రాగరిష్టునకు కపాలకుహరము అనగా బ్రహ్మరంధ్రము గుండా ఆత్మ 
అంతరాత్మ పరమాత్మ బయలు వెదలును. సమాధి నిష్టుని శరీరము మంచి 
కళలు గలిగియుండును. ఏ స్త్రీ చూచినను మోహించునట్లు ప్రకాశమానముగ 
నుండును. స్వప్రకాశము దానంతట అదే బయలువెడలును. చిత్తము 
ప్రాణవాయువుతో కూడా సుషుమ్నతో కలియను చిత్తనిరోధమగును. అప్పుడు 
మనస్సు నిలుచును. 
గమనిక : ప్రాణాయామము గాని సమాధులు గాని అభ్యాసకులు రూమునకు 
(3 గంటలు) మించి చేయగిట్టదు. స్త్రీ సంపర్మము వలన బలహీనము యింద్రియ 
నష్టము అగును. స్త్రీ సంపర్మము లేకుండ యోగాభ్యాసము చేయువానికి 
శరీరమంతా సుగంధము వ్యాపించును. విశేషముగా స్త్రీ సంపర్మము గలవానికి 
శరీరమంతయు దుర్వాసన యగును. 
సమాధికి వివ్నములు : రోగము, బడలిక, సందేహము, అజా(గత, 
సోమరితనము, విషయలోలత్వము, తప్పు అభిప్రాయము, స్థిరము లేమి, బాధ, 
హీనత్వము, జాడ్యము, ఆయాసము, దగ్గు మొదలుగా గలవి. ఇవియున్నప్పుడు 
సమాధులు చేయగిట్టదు. మున్ముందుగా ప్రతిబంధములను నివర్తిజేసికొని సమాధి 
నిష్టలకు బోవలయును. 
తత్త్వములు : పాదము మొదలు మోకాళ్ల వణకు లకారము బీజము పృథివీతత్వము, 
మోకాళ్లు మొదలు గుదస్థానమువజకు వకారము బీజము ఆపోతత్త్వము, గుదము 
69 


మొదలు హృదయము వజికు రకారము బీజము అగ్నితత్వము, హృదయము 
మొదలు భ్రూమధ్యము వణకు యకారము బీజము వాయుతత్వము, భ్రూమధ్యము 
మొదలు కపాలకుహరము వణకు హకారమ బీజము ఆకాశతత్త్వము అని 
తెలియునది. 


పంచ దశ యోగాంగములు 


యమము, నియమము, త్యాగము, మౌనము, దేశము, కాలము, ఆసనము, 
మూలబంధము, దేహసామ్యము, దృక్ట్సితి, ప్రాణాయామము, ప్రత్యాహారము, 
ధారణము, ధ్యానము, సమాధియని పదునైదు యోగాంగములు. అందు :- 
1) యమము : పృథివ్యా పస్తేజోవాయురాకాశములనెడు పంచభూతములు, స్తూల 
సూక్ష్మ కారణ శరీరములు, (శోత్రత్వకృక్షుర్ణిహ్వా (ఘూణములనెడు జ్ఞానేంద్రియ 
ములు, వాక్సాణి పాదపాయూపస్థలనెడు కర్మేంద్రియంబులు, మొదలగు బాహ్య 
దృశ్యములును; మనోబుద్ధి చిత్తాహంకారములనెడు నంతరింద్రియములు, 
ప్రాణాపాన వ్యానోదానసమానములనెడు పంచ ప్రాణములు, నాగ కూర్మ కృకుర 
దేవదత్త ధనుంజయులనెడు నుపవాయువులు, మొదలగునంతర దృశ్యములును; 
పరబ్రహ్మ స్వరూపమనియు, ఆ యవాంగ్మానసగోచరమగు పరబ్రహ్మమే 
తాననియు దలంచుట యమమని చెప్పబడును. 
2) నియమము : చతుర్దశేంద్రియములకును వాని వాని విషయములకును 
దాను విలక్షుణుడనియు, సచ్చిదానంద స్వరూపుడననియు, సత్వరజ స్తమోగుణ 
సంబంధములైన వృత్తులు లేనివాడననియు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనెడు 
జాతులు లేనివాడననియు, స్థూల సూక్ష్మరూపములు లేనివాడననియు బేరు 
లేనివాడననియు, గనుకనే నామరూప క్రియారహితుడననియు దెలిసికొని, 
సర్వకాల సర్వావస్థలయందును బ్రహ్మానందములో మునిగియుండుట. 


3. త్యాగము : శరీరము యింద్రియములు మనస్సు ప్రాణములు మొదలుగా 
గలవి తానుగానని వానియందభఖీమానము వదలియుండుట, సంకల్ప 
రాహిత్యము. 


70 


4. మౌనము : “యతోవాచోనివర్తంతే అప్రాప్యమనసాసహ” మనస్సుతో గూడ 
బర(బ్రహ్మమును జెందనేఅక వాక్కులు మజలుచుండును. అట్టి పరబ్రహ్మము 
నందు మనస్సును మగ్నము చేసియుండుట. మనస్సు పరబ్రహ్మమును 
జూడనేరదుగాని పరబ్రహ్మమందైక్యమగును; అనగా పరబ్రహ్మమే తానగును. 
“పరా ప్రాణమయీ ప్రోక్త పశ్యతీచ మనోమయీ 
మధ్యమాయింద్రియాణ్యాహుః వైఖరీవాగితిస్కృతాః 
వాక్కులు నాలుగు విధములు : 
1) పరావాక్కు = సంకల్పము పుట్టుట 
2) పశ్యంతి వాక్కు = సంకల్పమును వెలువరించుట 
83) మధ్యమవాక్కు = దంతతాల్వోష్ట వ్యాపారములతో గూడినది 
4) వైఖరీవాక్కు = బిగ్గణగా మాటలాడుట 
ఈ వాక్కులు దిగువనుండి యొకటొకటిగా యడగిపోగా జివజకు నిలిచెడు 
పరావాక్కు కూడ లేనప్పుడు (బ్రహ్మానందము కలుగును. అట్టి స్థితియె మౌనము. 
మితభాషిగా నుండుట, మాటలాడినచో జెప్పిన మాటలను జ్ఞప్తినుంచక, యే 
సంకల్పమును లేక, నిస్సంకల్పుదైయుండుట. 


5. దేశము : ఏ ప్రదేశమునందు మనసును నిలిపిన నింద్రియ సంబంధములగు 
వికారములు లేనిదియు, సుఖదుఃఖములు జననమరణములు తాషత్రయములు 
మొదలుగాగలవి లేనిదియు, సర్వకాల సర్వావస్థలయందును సత్యమై నిర్మలమై 
శ్రేష్టమై సచ్చిదానందస్వరూప మగునదియును బెద్దలచేత దెలియదగినదియు 
నవాంగ్మానసగోచరంబునగు పరబ్రహ్మము తెలియునో, యట్టి ప్రదేశమే యేకాంత 
స్థలము. ఈ సంగతిని బెద్దల వలన దెలియజాలక బహుజను లేకాంతదేశమన 
నిర్జన ప్రదేశమనియు నట్టడవియనియు దలంచి యడవులకేగి తపస్సు 
చేయుదురు. గుహల కేగెదరు. అట్లు పొరంబడక యేకాంతదేశమును జక్క్మగ 
దెలిసికొనవలెను. అదియే యాత్మగుహయని చెప్పుదురు. అదియే యింద్రయోని. 
అట్టి యోని యందు రమించిన నిరంతర సుఖము కలుగును. అట్లుచేయక 
యడవికి బోయినను, లేక గుహలలో గూర్చుండినను మనసు మాత్రము నిలువక 


71 


విషయములకు బోవుచుండును. మనసు నిస్సంకల్పమయినయెడ నడవులతోడను, 
గుహలతోడను బ్రయోజనము లేదు (చూ-చక్ర విషయము, సహస్రారము) 
6. కాలము : ప్రపంచ వ్యవహారమందు వలె గాలనియమము లేక యఖండముగా 
(బ్రకాశించు పరబ్రహ్మమే కాలము. యోగి, యట్టి కాలస్వరూపము తానై ప్రళయ 
కాలములకును లోబడక యేకరీతిగా బ్రకాశించును. 
7. ఆసనము : 
1) సుఖాసనము : పరబ్రహ్మస్వరూపము తానై యున్నప్పుడింద్రియములకు 
వ్యాపారము లేదు. నిద్ర యలజడి మొదలుగునవి లేవు. కావున నా పరబ్రహ్మ 
స్వరూపముతానై యుండుట. 
2) సిద్దాసనము - అస్తే, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతే, 
అనుషడ్వికారములును లేని పరబ్రహ్మము నపరోక్ష జ్ఞాన దృష్టి చేత జూచి 
దానియందైక్యమైన తోడనే యణిమాద్యష్టసిద్దులును గలవాడగుట. 
ర.మూలబంధము : అన్ని బంధములకును మూలమైనది. పరిపూర్ణావలోకనమైన 
మాత్రమునే సమస్తమునకును గారణమైన యీ బంధము వీడును. 
9. దేహసామ్యము : సముద్రమునందు సమస్త నదులు, మురుగు కాల్వలు, 
మొదలుగునవి యన్నియుం గలసి యభేదమగనునట్లు (బ్రహ్మానందమనెడు నచల 
సముద్రమునందు నింద్రియములు, వాని విషయములు, నరిషడ్వర్గమును 
మొదలుగా గలవన్నియు జేరి వాని రూపములంబాసి పరిపూర్ణమందైక్య 
మగుచున్నవి. అప్పుడు స్టూలసూక్ష్మ కారణ మహాకారణములనెడి శరీర భేదములు 
లేక రూపనామ క్రియారహితమైన పరబ్రహ్మ స్వరూపమనెడు పరిపూర్ణ 
మంతటనున నిండియుండును. 
10. దృక్ట్సితి స్ట లక్ష్యములలో శ్రేష్టమగు శాంభవీ లక్ష్యము చేత బర(బ్రహ్మమందు 
తదేకనిష్టగా దృష్టిని నిలుపుట. 
1) బాహ్యలక్ష్యము = (శోత్రత్వకృక్షుర్ణిహ్వాఘాణములనెడు జ్ఞానేంద్రియముల 
యొక్కయు, వాక్సాణి పాదపాయూపస్థలనెడు కర్మేంద్రియముల యొక్కయు, 
విషయములగు శబ్దస్పర్శరూపరస గంధవచన దానగమన విసర్జనానందము 


72 


లయందు లక్ష్యమును నిలుపుట. 

2) అంతర్లక్ష్యము - మనోబుద్ధి చిత్తాహంకారముల యొక్క వృత్తులగు సంకల్ప 
నిశ్చయ చంచల కర్తవ్యముల యందు లక్ష్యము నిలుపుట. 

3) మధ్య లక్ష్యము - అంతరబాహ్యమధ్య లక్ష్యము - బాహ్యేంద్రియ విషయము 
లంతరింద్రియవిషయములయందు లక్ష్యమును నిలుపుట. 

4) షణ్ముఖి = (శోత్రత్వకృక్షుర్జి హ్వాఘాణములనెడు జ్ఞానేంద్రియములు 
మనస్సులయందు లక్ష్యమును నిలుపుట. 

5) శాంభవి = పై నాలుగు లక్ష్యములను సమిష్టిగా జేర్చి యంతర 
బాహ్యములయందు (బ్రకాశించు పరబ్రహ్మ స్వరూపమునందు లక్ష్యము 
నిలుపుట. ఇది యన్ని లక్ష్యములలో శ్రేష్టము. 

11. ప్రాణాయామము - శ్రో త్రత్వక్చక్తుర్ణిహ్వాఘాణములనెడు జ్ఞానేంద్రియములను 

వాని వృత్తులగు శబ్దస్పర్భరూపరస గంధంబులును, వాక్సాణిపాదపాయూపస్థ 

లనెడు కర్మేంద్రియమంబులను వాని వృత్తులగు వచనదానగమన విసర్జనానంద 
ములును మనోబుద్ధి చిత్తాహంకారంబులనెడు నంతఃకరణ చతుష్టయంబును, 
వాని వృత్తులగు సంకల్ప నిశ్చయచంచల కర్భత్వములును బ్రాణపానవ్యానోదాన 
సమానంబులనెడు పంచప్రాణంబులును, నాగకూర్మకృకురదేవదత్త ధనుంజయు 
లనెడు నుపవాయువులును బరబ్రహ్మస్వరూప మనియు నా పరబ్రహ్మస్వరూపమే 
తాననియు దలంచుట. అట్లు తలచునేని పైన జెప్పిన వృత్తులన్నియు నశించును. 

“యద్దృశ్యం తన్నశ్యమ్‌” అనునట్లు కనుపడు పదార్ధ్థజాతమంతయు నశ్యమగు 

నని యెంచి విటునియందు విటకత్తెకు వలె మనస్సును బర(బ్రహ్మ స్వరూప 

మందైక్యము చేయుట. 

12. ప్రత్యాహారము - సద్దుణములను దుర్గుణములను బరబ్రహ్మస్వరూపముగా 

దలంచుట. 

13. ధారణము - మనస్సు దేనిని సంకల్పించునో, దేనిని జూచునో, యా 

తలచినది, చూచినది యంతయు బర(బ్రహ్మ స్వరూపమని హృదయమందు 

నిశ్చయముగ నిలుపుట. 


73 


శ్లో; యద్యత్పశ్యతి చక్షుర్భ్యాంత త్తదాత్మేతి భావయేత్‌ 

యద్యత్స్భుశతి హస్తాభ్యాంత త్తదాత్మేతి భావయేత్‌ 

యద్యచ్చృణోతి కర్ణాభ్యాంత త్తదాత్తేతి భావయేత్‌” 

- కైవల్యోపనిషత్‌ 

కన్నుల చేత జూడబడునది, చేతుల చేత దాకబడునది, చెవుల చేత 
వినబడునది, యాత్మస్వరూపమని భావింపవలెను. నాసిక చేత వాసన 
చూడబడునది. నాలుక చేత రుచి చూడబడునది ఆత్మయని భావించవలెను. 
యిందువలన అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యము వశిత్వము 
యీశత్వములను అష్టసిద్ధులు లభించును. 
గమనిక : ప్రపంచమందు యోగి పిచ్చివానివలెను చెవిటివానివలెను, 
మూగవానివలెను, తెలివిలేనివానివలెను యుండును. అతండే సిద్ధయోగియని 
తెలియునది. 
14. ధ్యానము : స్థూల సూక్ష్మ కారణ శరీరములు, శ్రోత్రత్వక్చక్తుర్ణిహ్వాఘాణము 
లనెడు జ్ఞానేంద్రియములు వాక్సాణిపాదపాయూపస్థలనెడు కర్మేంద్రియంబులు, 
మనోబుద్ధి చిత్సాహంకారంబులనెడు నంతరింద్రియములు నను నీ 
పదునాలుగింద్రియ విషయములు, ప్రాణాపానవ్యానోదానసమానంబులనెడు 
పంచ ప్రాణంబులు, నాగకూర్మ కృకుర దేవదత్త ధనుంజయులనెడు 
నుపవాయువులు, మొదలగు దృశ్యములు నేను గాను, వీనిని దెలిసికొనెడు 
దృక్ష్వరూపుడను, సాక్షిని, అని యెంచి పట్టు తప్పకయుండుట. 
15. సమాధి : సర్వకాలములయందు అనగా భూతభవిషయద్వర్త మానకాలముల 
యందు లేక అహోరాత్రులయందును; సర్వావస్థలయందు ననగా జా(గత్సుప్న 
సుషుప్తి తురీయములనెడు నాలుగవస్థలయందును సమస్తము బ్రహ్మస్వరూపమే 
యని యొల్లప్పుడు దర్శించెనేని సమస్త వికారములును రహితమగు సహజ 
నిర్వికల్ప నిష్టయగును. 


చక్రవిషయము 


74 


ప్రత్యక్షముగ కనుబడెడి యీ స్థూల దేహమందు మూలాధారము నుండి 
కపాలకుహరము వణకు వీణాదండమువలెనొక వెన్నుముకయుండును. 
“దేహస్య పశ్చిమే భాగే వీణాదండ స్వరూపభృత్‌ 
దీర్జాస్థి మూర్ధపర్యంతం (బ్రహ్మదండీతి కధ్యతే ” - ఉత్తరగీత 
శరీరము యొక్క వెనుకభాగమున వీణాదండముల వలె శిరస్సు 
పర్యంతమును వెన్నెముక యున్నది. దానిని బ్రహ్మదండియని చెప్పుదురు. 
“తస్యాంతే సుషిరం సూక్ష్మం బ్రహ్మనా డీతి సూరిథిః 
ఇడాపింగళయోర్మధ్యే సుషుమ్నా సూక్ష్మరూపిణీ”  - ఉత్తరగీత 
వెన్నెముక మధ్యను గొట్టము వలె సూక్ష్మరూపముగ నుండు రంధ్రమును 
(బ్రహ్మనాడి యందురు. ఆనాడి ఇడాపింగళనాడులకు మధ్యనుండినదై సుషుమ్న 
యను పేరబరగుచున్నది. ఈ సుషుమ్నయే బ్రహ్మాత్మైక ప్రతిపాదికమైనది గనుక 
బ్రహ్మనాడియని చెప్పబడును. ఈ సుషుమ్న కంతర్గతముగా కుండలీన శక్తి 
గలదు. 


ఈ వీణాదండమునకు వీణికు మెట్లువలెనే యొకటిమోద నొకటిగా 
ముప్పదిమూడు పూసలుండును. అందు మొదటి యేడిటినే మెడపూసలని కడమ 
యిరువదియాణిటిని వెన్నుపూసలనియు జెప్పుదురు. యీ వెన్నెముకకే 
(బ్రహ్మదండి, మేరువు నను పేరులు. ఈ పూసల నడుమ నాళముండును. 
అదియే సుషుమ్నా నాళము. ఈ నాళము గుండ సుషుమ్న అథోముఖముగా 
మూలాధారమునకు వచ్చి మనస్సును విషయములకు పోవునట్లు చేసి తాను 
తిరుగా యూర్థ్వముఖముగా వ్యాపించుచు వెన్నుపూసలను మెడపూసలను దాటి 
పెద్దనాళముతో గలియును. ఈ పెద్దనాళమునకు బ్రహ్మరంధ్రమని పేరు. ఈ 
సుషుమ్న సర్పాకారముగా నున్నందున వెన్నుపామని చెప్పుదురు. ఈ సుషుమ్న 
కడు కోమలమైనదియు బహు మృదువైనదియును గావున నేయపాయమును 
కలుగకుండ శిరస్సుందలి కపాలకుహర మనెడిదట్ట మయిన యెముకలపెట్టెలో 
నిమడ్చబడి యతి జాగ్రత్తతో గాపాడవలసివచ్చెను. ఈ సుషుమ్న యుండెడు 
స్థానము (బ్రహ్మరంధ్రము. ఇదియె ప్రాణాధారము. 


75 


వెన్నెముకయందుండెడి ముప్పదిమూడు పూసలనే ముప్పదిముగ్గురు 
దేవతావరులనియు శరీరమందలి ముప్పదిమూడు కోట్ల రోమంబులే 
ముప్పదిమూడు కోట్ల దేవతలనియు జెప్పుచున్నారు. ఇంద్రుడు, (బ్రహ్మ, 
అష్టవసువులు 8, ఏకాదశరుద్రులు 11, ద్వాదశాదిత్యులు 12, మొత్తమున 
ముప్పదిముగ్గురు దేవతావరులని తెలియునది. 

శరీరమున నుండు ముఖ్యమునైన నూటునాడులలో నాక్కొక్కదానికి నూటేసి 
శాఖానాడులును అందొక్కొక్క శాఖానాడికి 72000 సూక్ష్మ నాడులు గలవు. 


నాడులనేకముగా గలవు. అందు ముఖ్యములగు పదింటిని వివరించెద : 


1. సుషుమ్న: అతి కోమలమును సుకుమారమునై, యిడా పింగళలను నాడులతో 
మూలాధారము నుండి యూర్థ్వముఖముగాబోయి “కుండలీశక్తి” యను 
పేరుతో గపాలకుహరమున [బవేశించి యచటనుండి నాలుక కొనకు 
జేరి “సరస్వతి” యనుపేరిట బ్రసిద్ధమగుచున్నది. ఈ సుషుమ్న 
మూలాధారము నుండి నవాసారవబదనుక వ్యావించుచు 
పశ్చిమాభీముఖమై (భూమధ్య మందు నిడాపింగళానాడులతో గలిసి 


76 


యుండును. ఆ స్థానమే “త్రివేణి సంగమము” “త్రికూటము” “ఆజ్ఞా 
చక్రము” నని చెప్పబడును. సుషుమ్న తెల్లనిరంగు గలదిగాన “శుక్లనాడి” 
యని, పరబ్రహ్మమును గుతించిన జ్ఞానమునకు సాధకము గావున 
“బ్రహ్మనాడి” యనియును జెప్పబడెను. 

ఉత్తరదేశమునందు కాశీ మహాక్ష్మేత్రమునకు సమీపమున ప్రయాగ 
(అలాహబాద్‌) లో సరస్వతి గుప్తగామినిగానున్నది. అటులనే సుషుమ్న 
యును గుప్తగామినియని తలంచునది. 


2. ఇడ : ఎడమ ముక్కు నందుండి వాసనలను గ్రహించును. ఇదియె చంద్రనాడి. 


ఈనాడి ముక్కు నుండి కపాలముదననుక పోవును. గనుక వాసనలను 
గ్రహింపజేయును. 


8. పింగళ : కుడిముక్కు నందుండి వాసనలను (గ్రహించును. ఇదియే సూర్యనాడి. 


ఈ నాడియు ముక్కునుండి కపాలము దనుక పోవును గనుక నిదియు 
వాసనలను (గహింపజేయును. ఈ యిడాపింగళానాడులు సుషుమ్నతో 
గూడనాధార చక్రమునుండి యూర్ధ్వముఖముగా బోయి భ్రూమధ్యమందు 
జేరి “గంగా” “యమునా” యను పేరులు గలవియగును. వీనివలననే 
ప్రాణవాయువునకు సంచారము కలుగును. గంగాయమునా సరస్వతులు 
కలియు స్థానము గనుక భ్రూమధ్యమునకు (దివేణీ సంగమమను పేరు 
కలిగెను. 


4. పూషాలము, 5. అలంపూష - అనునీనాడులు రెండును చెవులలోపలినుండి 
కపాలమువటబకును పోవును గనుక నివి శబ్దములను (గహింపజేయును. 
ఈ నాడులు లేనిచో శబ్దమును వినజాలము. 


6. గాంధారి, 7. హస్తి జిహ్వ - అను నాడులు రెండును గన్నులలోపలి నుండి 
కపాలము వబకును బోవును; గనుక రూపములను గ్రహింపజేయును. 


8. కుహూనాడి : గుదస్థానమున నుండి మలమును విడచునట్లు చేయును. 
9. సినీవాలీనాడి - గుహ్యస్థానమందుండి మూత్రమును వదలునట్లు చేయును. 
10. రక్తాహ్వయనాడి - గుహ్యాస్థానమందుండి శుక్ల శోణితములను 


77 


వెడలగొట్టును. లింగలేపనము కలుగజేయును. 

చెవులు, కన్నులు, ముక్కు, నాలుక - వీని నుండి యేడు నాడులు మేధస్సు 
నందు సుషుమ్నతో గలియును. ఆ స్థానమునే “బహ్మరంధ్ర మనియు “సప్తపథ” 
మనియుం జెప్పుదురు. అచ్చటనే సహస్రార ముండును. (శోత్రచక్షుర్దిహ్వా 
ఘ్రూణములనుండి పోవు నాడులు కలియు స్థానము గనుక దీనినే “చతుప్పుధ” 
మనియు “శృంగాటక” మనియుం జెప్పుదురు. 


బ్రహ్మరంధ్రము : భూపతనమైనతోడనే బిడ్డలకు నడినెత్తిన మృదువైన 
గుంటయొకటి యుండును. ఆ గుంటకు దిగువ తట్టున నొకకమల 
ముండును. దీనికే సహ(స్రారకమలమని పేరు. శిశువు గర్భములో 
నున్నప్పుడు యీ కమలము వికసించి యుండును. ఆ కారణముననే 
గర్భములోని బిడ్డలకు నేడవమాసము మొదలు భూపతనమువజకు జ్ఞానము 
మెండై, భూపతనయయిన తోడనే యజ్ఞాన మనెడి మాయ యావరించి, 
యీ కమలము ముకుళించుకొని పోవును. గర్భములో నున్నప్పుడు 
శ్రోత్రచక్తుర్ణిహ్వా ఘ్రాణములయందు ఆత్మ విస్తరించలేదు. కావున ఆ 
యింద్రియముల యొక్క విషయములన్ను లేవు. (బ్రహ్మ రంధ్రము నుండియే 
జ్ఞాననేత్రము ద్వారా శిశువు గర్భములో నుండియును సమస్తమును 
తెలిసికొనగలదు. నాభివద్ద నుంచి వచ్చెడి తీగె గుండా తల్లి భుజించిన 
పదార్థముల యొక్కరసమును అనుభవించగలదు. బ్రహ్మ రంధ్రము గుండా 
ఆత్మ స్తూల శరీరములో ప్రవేశించును. మొదట యే ద్వారమున 
ప్రవేశించునో ఆ ద్వారముననే తిరుగ వెడలుటయే యుక్తమార్గమని పెద్దలు 
తలంచెదరు. 
భూపతనమైనది మొదలు బిడ్డలకు మాడున జమురు పెట్టి పసుపు రాచుట 
యాచారమని సర్వత్ర తెలిసిన విషయమే. ఇట్లు దినదినమును జమురు 
రాయ రాయ బిడ్డలకు నడినెత్తిన నుండెడి గుంటపూడి కనుపడకుండును. 
పండ్రెండు సంవత్సరములకు నెముకలన్నియు నతుకుకొని తల గట్టిపడును. 


78 


0 సహస్రార కమలమునకే “బ్రహ్మరంధ్ర” మనియు, ఆ కమలము యొక్క 

మధ్యనుండెడి నాళమునకు “సుషుమ్నా” నాళమనియుం బేరులు. 
0౦ బ్రహ్మరంధ్రము పదియవద్వారమని చెప్పెదరు. 

“పుర మేకాదశద్వారమ్‌” కఠోపనిషత్‌ 

కన్నులు రెండు, చెవులు రెండు, ముక్కు రంధ్రములు రెండు, నోరు, 
మలమూత్ర ద్వారములు రెండును, నాభీ ద్వారము, (బ్రహ్మ రంధ్రము - 
పదునొకండు ద్వారములు. 

“నవద్వారంతు ప్రత్యక్షం దశమం మన ఉచ్యతే 

మనోద్వారే స్థితం గోప్యం గురువాక్యేన లభ్యతే 

గరుర్ముఖేన జ్ఞాతవ్యం నాన్యధా (గంథకోటిఖిః |” 

నవద్వారములు కనుబడుచున్నవి. దశమ ద్వార మగు మనోద్వారము 
గోప్యముగనున్నది. (గ్రంథములు చదివితే తెలియదు. గురువు వలననే 
తెలియవలెను. 

పది ద్వారములని చెప్పినప్పుడు నవద్వారములును బ్రహ్మరంధ్రమును 
గూడి లెక్కకు వచ్చును. 

మూలాధారంబునకు నెనిమిదంగుళముల మీద సుషుమ్నా నాళము నను 
సరించి నాడీచక్రమున్నది. ఆ నాడీచక్రమునుండి కుహూనాడి సినీవాలీనాడి 
రక్తాహ్వయనాడి యనుమూడు నాడులు నథోముఖ వ్యాపనము గలవై యుండును. 
ఆ నాడీ చక్రమునుండి యనేక నాడులూర్థ్వ ముఖ వ్యాపనము గలవైయుండును. 
నాడులకు గూడలి స్థానమై వానిలో గొన్నిటి నథోముఖముగను గొన్నిటి 
నూర్థ్వముఖముగను వ్యాపింపజేయు మధ్యమస్థానము గనుక నాడీచక్రమని 
చెప్పబడును. తొమ్మెముకకును వీణాదండమునకును మధ్యను అథోముఖముగా 
వ్రేలాడు మాంసపిండమునే హృదయమని చెప్పుదురు. ఇదియే హృత్పుంరీకము. 
ఇందు జీవాత్మయుండును. మేదస్సునుండియే సుషుమ్నా నాళద్వారమున నిక్కడికి 
నాడులు వచ్చును. మజియు యీ సుషుమ్న మూలాధారమునుండి తిరిగి 
వెళ్లునపుడి తన తోడ నుండెడు నిడ పింగళయను నిరుచేడియల నిరుప్రక్కల 


79 


నక్కడ విడచి యూర్థ్వముఖవ్యాపినియి శిరస్సునకు బోవును. మజియు బసిబిడ్డలు 
గర్భములో నున్న కాలమందు దల్లి భుజించిన యన్నపానాదుల రసమును 

దమనాభియం దుండెడితీగెగుండ గ్రహించి యందువలన వృద్ధి బొందెదరు. 

భూపతన మయిన తోడోడన నాతీగెను గోయుదురు. గర్భమందున్న కాలములో 

వాగింద్రియవ్యాపారము లేదు. నోటితో దినుటయును లేదు. ఈ తీగెయె 

రసగ్రహమునకాధారము. ఈనాభినాళమును నవద్వారముల కంటె మించిన 

మొక ద్వారమని చెప్పుదురు. 


శ్రవణ మనన నిధిథ్యాసలును, శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ 
సమాధానములను షడ్డుణ సంపత్తియును, సర్వభూత దయాళుత్వమును, యమని 
యమంబులను, గలిగినచో సహ(స్రారకమలము వికసించి తోడోడన విజ్ఞానము 
కలుగును. అందువలను ముక్తియును గలుగను. ఇంద్రియసుఖమే పరమార్ధము 
కాదు. కనుక విషయములకు లోబడక విజ్ఞానమును సంపాదించవలయును. 


వీణకు తంతెలవలె నీవీణాదండమునకు గుదస్థానమునుండి కపాలము 
వణకు నొకటి మాద నొకటిగా మూలాధారమే స్వాధిష్టానము మణిపూరకము 
అనాహతము విశుద్ధము ఆజ్జేయము సహస్రారము ననెడు సప్తచక్రంబులు కలవు. 
అందు మొదటియాజును షట్మమలములని యెన్నబడును. సుషుమ్నానాడి 
యీాయాజుకమలముల గుండ సంచరించును గనుక నీయాజఖుకమలములకును 
సుషుమ్నానాళమందలి నాడులతో సంబంధము గలదు. అనుభవమున 
నీవిషయము యోగులకు జక్కగా దెలియును. 


నోట్‌ : ఈ మూలాధారాది కమలములు స్తూల శీరరము నందు మాత్రమే 
కలము. సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరములందు 
కనుబడవు. మటియు స్తూల శరీరము నందయినను కోసితే కనుబడవు. 
కుండలినీశక్తిని నిదురలేపి పెకలించి చూచితే అనుభవమునకు గోచరమగును. 
ఇందలి యేడు చక్రంబులకును యేడు గ్రహములకును సంబంధమని 
తెలియునది. 
0 మూలాధార చక్రము యొక్క అగ్రకోణమందు అనగా మధ్యను కుండలినీశక్తి 
యుండను. మూలాధారమునకు అధోకుండలియనియు (భూమధ్యమునకు 
80 


ఊర్థ్వకుండలి యనియు చెప్పుదురు. విషయలోలులయి యుండు 
జనులందరికి మూలాధారమందు కుండలినీ శక్తి యొక్క తలయు 
భూమధ్యమందు తోకయునుండును. మనస్సు అధోముఖవ్యాప్తియై 
యుండును. విజ్ఞానము గలవారికి భ్రూమధ్యమందు కుండలీనశక్తి యొక్క 
తలయు మూలాధారమందు తోకయు నుండును. ఈ కుండలినే 
సర్వాకారమని చెప్పుదురు. 


షట్కమలములు 


1. మూలాధారము - స్తూల శరీరంబునందు గుదస్థానముకంటె రెండంగుళంబుల 


మాదను లింగస్థానమునకంటె రెండంగుళంబులు క్రిందను అగ్రకోణము 
అథోముఖముగా గల మూడు కోణంబులతో శరీరమునకు మధ్యను 
మూలాధార చ్యకమున్నది. అందు నాలుగు దళములు గల 
కమలముండును. వ శ ష స అనెడు నాలుగును బీజములు. ఈ 
కమలమున కధిపతి యగుగణపతికి అజపా గాయత్రీ మంత్ర జపమున 
600 హంసలు సమర్పించబడును. ఇది పృథివికి స్థానము గాన దీనికిని 
ముక్కునకును సంబంధము. ఇది మలవిసర్జనకు గారణము. (చూడుము 
- హంస విషయము) 


2. స్వాధిష్టానము - మూత్ర ద్వారమందు ఆజుదళములు గల కమలముండును. 


బభమయరల అనెడు నాజును భీజములు; ఈ కమలమున కధిపతి 
యగు సరస్వతితో గూడియుండు (బ్రహ్మకు అజపాగాయత్రీ మంత్ర జపమున 
6000 హంసలు సమర్పింపబడును. ఇది జలమునకు స్థానముగాన దీనికిని 
నాలుకకును సంబంధము. ఇది మూత్ర విసర్జనకు శుక్ల శోణితముల 
విసర్జనకు గారణము. 


38. మణిపూరకము : నాభియందు బదిదళములు గల కమలముండును. డ ధ 


ణతథదధన ప ఫ అనెడు పదియును బీజములు. ఈ కమలమున 
కధిపతి యగు లక్ష్మితో గూడియుండు విష్ణువుకు నజపాగాయత్రీ మంత్ర 


గాన, దీనికిని గన్నులకును సంబంధము. ఇందలి యగ్ని భుజించిన సమస్త 
పదార్థములను జీర్ణము చేయును. ఇదియే చిత్తమునకు స్థానము. 


4. అనాహతము - వృక్షస్థలమందు రొమ్మెముకకును వీణాదండమునకు 


మధ్యనుండెడి హృత్పద్మము. ఇది పండైండు దళములు గల కమలము. 
కఖగఘజ్జచఛజర్వు ఇట ఠ అనెడు పండ్రెండును బీజములు. ఈ 
కమలమున కధిపతి యగు పార్వతితో గూడియుండు రుద్రునకు అజపా 
గాయత్రీ మంత్ర జపమున 6000 హంసలు సమర్పించబడును. ఇది 
వాయువునకు స్థానము గాన, దీనికిని త్వగింద్రియమునకును సంబంధము. 
ఇదియె ప్రాణవాయు సంచారమునకును అహంకారమునకు స్థానము. 
“పద్మకోశ ప్రతీకాశం హృదయం చా వ్యధోముఖం 

అథో నిష్యావితస్యాంతు నాభ్యా ముపరి తిస్టతి 

హృదయం త ద్విజానీయా ద్విశ్వస్యాయతనం మహత్‌” 

- తైత్తిరీయోపనిషత్‌ 
కంఠమునకు (గిందుగను బొడునకు జానెడు మోదుగ నుండి 
యథోముఖముగా వ్రేలాడు ere మగుహృత్పద్మమందు బరమాత్మ 
యున్నాడు. 

“అనాహతస్య శబ్దస్య తస్య శబ్దస్య యో ధ్వనిః 

ధ్వనే రంతర్గతం జ్యోతిర్టోతి రంతర్గతం మనః 

తన్మనో విలయం యాతిత ద్విష్టోః పరమం పదం” ॥ 

కొట్టబడకయే (యోగుచుండెడు అనాహతమందు శబ్దము పుట్టును. ధ్వని 
యుండుట వలన శబ్దము కలుగును. ధ్వనియందు వెలుగును, ఆ 
వెలుగునందు మనస్సు నున్నవి. మనోలీన మైనచో ముక్తి కలుగును. 
దీనినే యమనస్మ మనియు చెప్పుదురు. 

మనసును స్వాధీనము చేసికొనుటకు మున్ముందుగా ననాహతమందు 


దృష్టిని నిలిపినచో శబ్బ్దమంతయు నణగి ప్రణవనాద మను ధ్వని వినబడును. 
అట్టులభ్యాసము చేయంజేయను (బణవనాదము తగ్గి స్వప్రకాశము 
81 82 


జపమున 6000 హంసలు సమర్పింపబడును. ఇది అగ్నికి స్థానము 


కనబడును. దీనినే ఆత్మజ్యోతి అని చెప్పుదురు. పిమ్మట హిరణ్మ్యయకోశమగు 
మనస్సు యొక్క నిజ స్వరూపము తెలియును. అప్పటికిని సాత్స్వికాహంకార 
ముండును. మనస్సు పరబ్రహ్మమును జూడలేకపోయినను బరబ్రహ్మమందైక్య 
మగును. ఈ చక్రమందు గొట్టబడకయే దశవిధ (ప్రణవనాదములు 
యమోగుచుండును గనుక అనాహత చ(క్రమని చెప్పబడుచున్నది. ఈ 
నాదానుభవము యోగాభ్యాసము గలవారికే తెలియును. నాదమనగా 
మూలాధారమునుండి హృదయమున బుట్టిన సంగీత ధ్వని. కుండలీయోగము 
చేత నాదబ్రహ్మమును లేపి యానందమును జెందవలయును. 
5. విశుద్ధము - కంఠస్థానమందు బదియాజు దళములు గలకమలముండును. 
“అఆఇఈజఉఊబుబూ గోసి ఏఐఓ బె అం అక” అను పదునాజును 
భీజములు. ఈ కమలమున కధిపతియగు నీశ్వరునకు నజపాగాయత్రీ మంత్ర 
జపమున 1000 హంసలు సమర్పింపబడును. ఇది యాకాశాంశము గాన 
జెవులతో సంబంధము గలిగియుండును. ఇదియె మనస్సునకు స్థానము. సమస్త 
భూతములయందుండెడి యాత్మ స్వరూపమే కృష్ణుడనియు నా కృష్ణుడు 
సహస్రారమందుందుననియు విశుద్ధ చక్రంబునందలి పదియాజు దళంబులను 
వీక్షించుచుండుననియు నీపదియాజు దళంబులే పదియాఖజువేల గోపికలనియు 
నీవీక్షణవలననే కృష్ణుడు గోపికలతో బొందెననియు నాకృష్ణుడస్థలిత (బ్రహ్మచారి 
యనియు సదోపవాసియనియు జెప్పుదురు. 

“దంతములు జిహ్వ కుత్తుక తాలుతలము 

కంఠ నాళంబు హృదయం బగణ్యచరిత 

మజలి లోబడి యెచటికి మనసు మెలగె 

డాగ దప్పక యచటను నాగవలయు” 

ఇందలియర్భమును బెధ్ధ్దలవలన దెలిసికొని యాసుఖమునను 
భవింపవలయును. 
6. ఆజ్ఞా చక్రము - భూమధ్యమందు రెండు దళములు గల కమలముండును. 
హం క్షం యనునవి భీజములు. ఈ కమలమున కధిపతియగు సదాశివునకు 


83 


నజపాగాయత్రీ మంత్ర జపమున 1000 హంసలు సమర్పింపబడును. ఇది 
బుద్ధికి స్థానము. మనస్సునకు గంఠము స్థానమైనను సకలేంద్రియ వ్యాపారములు 
చేయుటయందు ఆజ్ఞా చక్రమునకు వచ్చును గనుక, మనసునకు విషయములగు 
సంకల్పవికల్పములే యా చక్రమునకు రెండుదళములని చెప్పబడెను. 
మొదటియిదు చక్రములయందు హఠయోగులు క్రమక్రమముగ మనసు నిలిపి 
వాయునిరోధము చేసి అభ్యసించెదరు. రాజయోగులు ఆజ్ఞా సహస్రార 
చక్రములయందే అభ్యాసము చేసెదరు. ఇదియే ముక్తికాంతకు స్థానము. ఇచ్చటి 
ముక్తి కాంత లేక జ్ఞాన కాంతతో సంయోగమే జీవన్ముక్తి. ఇదియె జీవే శ్వరైక్యము. 
దీనినే త్రినేత్రమనియు జెప్పుదురు. 


ఈ సహస్రార కమలమందుండెడి యక్షరములలో, 

క - ఇది మనస్సును సహస్రారచక్రమందు నిలుపవలసిన స్థానము. 
మున్ముందుగా మనస్సును విషయములనుండి మజలించి 
అభ్యాసమందు ఆజ్ఞా చక్రమున నిలిపి పిమ్మట సహస్రార చక్రమందలి 
యా స్థానమందు నిలుపుట కభ్యాసము చేయగ వృత్తిరహితమగును. 


84 


ఆరూఢియందు విదేహముక్తి కలుగును. 
గ - ఇది సహస్రారకమలము యొక్క య(గముననుండెడి కేసరముల 


మధ్యనుండు దుద్దు. హంస యీ దుద్దుపై నుండిన స్వప్నావస్థయగును. 


అ - ఇది హంస పద్మనాళమున దిగుటకు మార్గము. యీ నాళమున 
దిగిన సుషుప్యవస్థయగును. 
ఈ పద్మమును విడుచుటయే తురీయము. అదియే సన్యాసము. 


సహస్రారము - ఈ కమల మాజ్ఞాచక్రమునకు మోదుగ గపాలకుహర 
మందుండును. ఈ కమలమున కెనిమిది దళములు గలవు. ఒక్కొక్క 
దళమునందు 125 టేకులు. అట్లు కమలమునకు 1000 టేకులు 
కలిగియుండును. ఈ చక్రాధిపతియగు పరమాత్మకు అజపా గాయత్రీ 
మంత్ర జపమున 1000 హంసలు సమర్పింపబడును. ఎనిమిది 
దళములు గలిగియుండుటచేత నష్టదళపద్మమనియు 1000 టేకులు 
కలిగియుండుట చేత సహస్రారమనియు జెప్పబడును. 


గమనిక : ఈ యెనిమిది దళములయందు యెనిమిది వృత్తులు కలవు. ఆ 
వృత్తులను బట్టియే యెనిమిది దళములని చెప్పబడును. 


“జిహ్వాగ్రే పూర్వదిగ్భాగే (త్రికోణాకారమండలే 
(స్రవంతీ మమృతం పస్యే నేత్రాభ్యాం సునమాహితణ” 
- బృహోపనిషత్‌ 
“ (తిపుటీనిరసన మగుతలి 
నుపజిహ్వకు సూటినుండి యుదయింపుచు దా 
దపనుని పగిదిని బరగెడు 
నిపుణుని గనుగొన్నవాడు నిత్యుడు రామా” 


ఈ మొదలగు ప్రమాణంబులనేకంబులు గలవు. అనుభవజ్ఞాలయొద్ద 
నీవిషయములను జక్కగ దెలిసికొని యోగానందము లేక బ్రహ్మానందమనెడి 
యమృతమును (గోలి నిత్యసుఖము ననుభవింపవలయును. 


85 


“అస్తరేణ తాలుకేయేష స్తనివావలమృతే సేస్టయోనిః 
యత్రాసౌ కేశాన్లో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే” 
- తైత్తిరీయోపనిషత్‌ 
దౌడల మధ్యను స్తనమువలెనే వ్రేలాడు మాంసఖందముందును. అది 
కపాలకుహరమును జీల్బుకొని వెలుపలికి వచ్చి వేరుగ గనుపడుచున్నది. ఇదియే 
(బ్రహ్మస్వరూప ప్రాప్తికి మార్గము. దీనినే కొండ నాలుకయని చెప్పుదురు. 
పరమాత్మ స్థానములు : పరమాత్మ 


స్థూల శరీరమందు తొమ్మెముకకును వీణా దండమునకు మధ్యను వ్రేలాడు 
మాంసఖండమందుండుననియు (చూడుము - అనాహత చక్రము) 


సూక్ష్మ శరీరమందు నేత్రస్థానమందుండుననియు, 
(చూడుము - అక్షి విషయము) 
కారణ శరీరమందు దౌడల మధ్యను (వ్రేలాడు మాంసఖండమం 
దుండుననియు, 


మహాకారణ శరీరమందు కపాలకువారవుందలి నవాసార 
చక్రమందుండుననియు, 


శరీరహితమందు సర్వవ్యాపకమై యంతర్భాహ్యములయందు సర్వత్ర నిండి 
నిబిడీకృతమైయుండుననియు బెద్దల యభిప్రాయము. 


(తాలువుల మధ్యను వ్రేలాడు చుందెడి మృదువగు మాంస ఖందము నుండియే 
యోగానుభవము గలవారలకు సుధ (అమృతము) స్రవించుచుండును. ఆ 
సుధాపానమందలి నిరంతర సుఖము వారికే తెలియవలెను. గాన యిది పరమాత్మ 
స్థానముగా నెంచబడినది. గ్రంధ విస్తరభీతిచే నింతట విరమించితి.) 


ఆజ్ఞా చక్రమునకు మాద పండ్రైెండంగుళముల దూరమున సహస్రార 
చక్రముండుట చేత నిది ద్వాదశాంతమని చెప్పబడును. ఆజ్ఞాచక్రమునకు బైన 
నొక యంగుళము వజకు శక్తియని దానిపై మూడంగుళముల వణకు వ్యాపినియని 
ఆవల నాలుగంగుళముల దాక సమన యని ఆ మోద నాలుగంగుళముల 


వజకు సున్మనియనియు సుషుమ్నకు బేరులు. 
86 


ఈ యష్టదళపద్మమందు 


(| 


హంస తూర్పు దళము మిద వాలిన బుణ్యమతియై పుణ్యకర్మలను జేయ 
తలంపును, 

ఆగ్నేయ దళము మిద వాలిన నిద్రాలస్యములు సోమరితనమును, 

దక్షిణపు దళము మోద వాలిన (గూరపు బనులు చేయు తలంపును, 

నైర్భతి దళము మోద వాలిన బాపకర్మములను జేయు తలంపును, 

పశ్చిమ దళము మిద వాలిన నాటపాటలయందు దలంపును, 

వాయవ్య దళము మాద వాలిన గురువులయొద్దకి బోవలయు నను కోరికయును 
గమనాగమనంబులు చేయు తలంపును, 

ఉత్తరపు దళము మోద వాలిన సంభోగములయందిచ్చయును వివిధ పదార్ధముల 
ననుభవించవలెనను తలంపును, 

ఈశాన్య దళము మాద వాలిన నన్న దానము ద్రవ్యవానము భూదానము 
మొదలుగా గల దానములు చేయవలయునను తలంపును, 

కమల మధ్యమందుండిన వైరాగ్యము పరమోపశాంతి శమదమోపరతితితీక్షా శ్రద్ధా 
సమాధానములు మొదలగు సత్వగుణములును, 

కమలము యొక్క యగ్రము నననగా గేసరములయందుండిన జాగ్రదవస్థయును, 

ఆ కేసరముల మధ్య దుద్దుపై నుండిన స్వప్నావస్థయును, 

పద్మనాళమునదిగిన సుషుష్యవస్థయును గలుగును. 


ఈ పద్మమును విడుచుటయే తురీయము. అదియే సన్యాసము. అట్లు 
గాన మనస్సు నూర్ధ్వ్యముఖవ్యాపనము చేసి మెల్లన మూలాధారంబు దాటుట 
వలన బృధివీతత్వంబు జయంబగును. పిమ్మట స్వాధిష్టానకమలంబునకెక్కి ఒక 
నిముషముండి యంతనదియు నతిక్రమించుట వలన జలతత్త్వంబు 
జయంబగును. అనంతరము మణిపూరక కమలంబున బ్రవేశించి యందుండెడి 
సమాన వాయువును గూడి యాకమలము దాటుట వలన దేజోతత్త్వ్వంబు 


87 


జయంబగును. అంత ననాహతకమలంబు జేరియందలి ప్రాణ వాయువును 
గలిసి యాకమలమును దాటుటవలన వాయుతత్త్వంబు జయంబగును. విశుద్ధ 
కమలంబుం జేరి యందలి యుదానవాయువును గలిసి యాకమలమును 
దాటుటవలన నాకాశతత్త్వమ్ము జయంబగును. ఆ పిమ్మట నాజ్ఞాచక్రంబుం 
జేరి యందు స్థిరముగా నిలిచి మిట్టమధ్యాహ్నమందలి సూర్యునివలెనే 
నివాతస్థానంబు (గాలిలేనిచోటు) నందుండెడి దీపంబుం బోలియుండి యదియు 
నతిక్రమించుట వలన మనస్తత్వంబు జయంబగును. అందుండి మెల్లన 
జం[ద్రమండలంబు దాటుటవలన సహస్రార కమలవాసుండును గురు 
స్వరూపుండునగును. నాదబిందుకళలనతిక్రమించి సహస్రార కమలమందు జేరి 
సుఖాసీనుందై యణిమాధ్యష్ట సిద్దులును దూర శ్రవణ ఆకాశ గమనముల 
సిద్ధియును గలిగి నిగ్రహానుగ్రహ సామర్ధ్యము గలిగి త్రికాల జ్ఞానియె సమస్త 
లోకములయందలి సమస్త వ్యాపారములను గరతలామలకముగా గనుగొనుచు 
సర్వజ్ఞుండై యుండును. ఇది సమస్త యోగములకు రాజుగా (శ్రేష్టమైనదిగా) 
నుండును గనుక రాజయోగమని చెప్పబడును. అట్టి రాజయోగ మభ్యసించి 
కృతార్గులు గావలయును. 

“సుషుమ్నా నాడికా మధ్యే విద్యుల్లేఖేవ భాస్వరమ్‌” 

సుషుమ్నా నాడిమధ్యయందు మెబుపుదీగెయున్నది. ఈ మెజుపుదిగె 
యందలి కాంతికే కళయనియు నాకళలో నిష్మళయే పరబ్రహ్మ స్వరూపమనియుం 
జెప్పుదురు. 
పంచాక్షరి యందలి 

స కారమే పృధివీతత్షమనియు నాధారచక్రమనియు, 

మ కారమే యాపోతత్వమనియు స్వాధిష్టాన చక్రమనియు, 

శ్చి కారమే యగ్నితత్వమనియు మణిపూరక చక్రమనియు, 

వా కారమే వాయుతత్వమనియు ననాహత చక్రమనియు, 

య కారమే యాకాశతత్త్వమనియు విశుద్ధ చక్రమనియు, 

ఓం కారమే యాజ్ఞాచక్రమనియు 


88 


అన్నిటి సంపుటీకరణమే సహ(స్రారమనియు జెప్పంబడును. 


అష్ట సిద్రులు 

. అణిమ - అన్ని జంతువులకంటె స్వల్పజంతువువలె కనపడుట. తన 
యాకారముకంటె కొద్దియాకారము గల జీవమువలెనే యగుట. 
కఠినమగు రాతిలోనయినను ప్రవేశించుట. 

. మహిమ - (బ్రహ్మవిష్ణుమహేశ్వరులను త్రిమూర్తులకంటె బెద్దవాడుగా 
గనుపడుట. అన్నిటికంటెను ఆధిక్యతగా నుండుట. 


. లఘిమ - దూదికంటెను దేలికయెయుండుట. ఏ మాత్రమును బరువు 
లేకుండుట. ఆకాశగమనము కలిగియుండుట. 


. గరిమ - బరువుగల సమస్తజీవముల కంటెను సమస్త పదార్థముల కంటెను 
బరువైయుండుట. ఇనుముకంటెను విశేష బరువుగానుండుట. 


. ప్రాప్తి - కోరినదానినెల్ల గలుగుజేసికొనుట. తనకేయాకారము గావలెననిన 
నాయాకారమును బొందుట. కోరినచోటికెల్ల క్షణమాత్రములో బోవుట. 
కోరిన వస్తువును గాని జీవమునుగాని తనయొద్దకి దెప్పించుకొనుట. 


. ప్రాకామ్యము - ఆకాశగమనము గలిగియుండుట తన శరీరమును వదలి 
త్రిలోక సుందరమగు యవ్వనరూపమును దానుగోరినంత కాలము 
బొందియుండుట. 

. వశిత్వము - సమస్త జంతువులను దుష్టమృగములను పెద్దపులి చిరుతపులి 
సింహము మదగజము మొదలుగాగల యడవి జంతువులను మొసలి 
చేప తాబేలు మొదలుగాగల నీటి జంతువులను సర్పములు మొదలుగాగల 
వానిని మచ్చిక చేసి వశపబిచుకొననుట. 

. ఈశత్వము - కామక్రోధలోభమోహమదమాత్సర్యము లనెడు నరిషడ్వర్ణము 
జయిం చియాధ్యాత్మికాధిభౌతికాధి దైవికములనెడు తాపత్రయములు 
లేనివాడై జితేం(ద్రియుడై యవరోక్ష సాక్షాత్కార స్వాను భవము 


89 


గలిగియుండుట. భూత భవిష్యద్వర్తమానవిషయములను సర్వమును 
గ్రహించి యీశ్వరుని వలెనే సృష్టిస్టితిలయములకు గారణభూతుడగుట. 


సప్త భూమికలు 


భూమికలు జ్ఞాన భూమికలని యజ్ఞాన భూమికలని ద్వివిధము. జ్ఞాన 
భూమికలు ఊర్థ్వలోకములనియు అజ్ఞాన భూమికలు అథోలోకములనియు 
తెలియునది. 


అజ్ఞాన భూమికలు జ్ఞాన భూమికలు 
1. భీజజాగ్రము 1. శుభేచ్చ 

2. జాగ్రము 2. విచారణ 

3. మహాజాగ్రము 3. తనుమానసి 
4. జాగ్రత్స్వ్వప్నము 4. సత్వాపత్తి 

5. స్వప్నము 5. అసంసక్తి 

6. స్వప్నజాగ్రము 6. పదార్ధాభావన 
7. సుషుప్తి 7. తురీయము 


ఇందలి యజ్ఞాన భూమికలను ముందు వివరించెద. 
1. బీజజాగ్రము - స్థానము పొత్తికడుపు. లోకము అతలము. వర్ణము తెలుపు. 
ఇందు గొన్ని పన్నగములుండును. నామరూపక్రియారహితమును స్వప్రకాశము 
నఖండపరిపూర్ణ సచ్చిదానందము నగుపరబ్రహ్మమందు గలిగిన త్రిగుణాత్మకమైన 
ప్రకృతియనెడు తెలివి బీజరూపంబుగా నుండుటచేత బీజజాగ్రమనబడును. 
ఇదియే జ్ఞప్తికి నూతనావస్థ. 
2. జాగ్రము - స్థానము పిజుదులు. లోకము వితలము. చాయ నలుపు. ఆ 
బీజరూపమగు తెలివి ప్రపంచాభిముఖమై సంకల్పముతో గూడియుండుట. 


3. మహాజాగ్రము - స్థానము తొడలు. లోకము సుతలము. రంగు పచ్చన. ఆ 
తెలివియే లోకవాసన ప్రబలి వివిధ విషయములయందును వేరువేరు భావనల 
చేత నిర్ధారణలు చేయుట మహాజాగ్రమని చెప్పంబడును. 

90 


4. జాగ్రత్వప్నము - స్థానము మోకాళ్లు. లోకము తలాతలము. ఇందు 
గులకటాళ్లు నిండుకొనియుండును. దానవు లేలుదురు. వస్తు జాలమునందు 
జూచినవి చూడనివి మనసునందు సంకల్పించి వ్యర్థముగ మనోరాజ్యమేలుట 
జా(గ్రత్సుప్నమని చెప్పంబడును. 

ర్‌. స్వప్నము - స్థానము పిక్కలు. లోకము మహాతలము. ఇది పర్వతమయము. 
తెలివి జాగ్రతలేనిదై కల్పితస్వరూపములను జూచియు నిజమను నమ్మిక 
కలుగుటయే స్వప్నము. జాగ్రతయందు రజ్జుసర్పభ్రాంతియు, శుక్తిరజిత 
(భాంతియు, నెండమావులను జూచి నీరనుకొనెడి భ్రాంతియును, గలిగినను 
విచారణయుండును. ఆ విచారణ చేత నిజము తెలియగలదు. స్వప్నమందు 
విచారణ లేదు. 


6. స్వప్పజా(గము - స్థానము చీలమండలు. లోకము రసాతలము. చిరకాలము 
చూడబడకుండుట చేత స్తూల దేహపుస్ఫురణ తప్పి జాగ్రద్దశవలెనే 
చిరకాలానువృత్తంబగు స్వప్నమే స్వప్న జాగ్రమని చెప్పంబడును. ఇది 
జాగ్రద్ధశయందును గలుగును. 
7. సుషుప్తి - స్థాన మటజకాళ్లు. లోకము పాతాళము. పై యాజవస్థలు యాత్మ 
యొక్క ప్రతిబింబ స్వరూపమగు ప్రపంచమందలి విషయసుఖములయందు 
మునుగుటయే సుషుప్తియని చెప్పంబడును. ఇదియే జడంబై యొప్పు జీవుని 
యొక్క స్థితి. అప్పుడు జీవుడు గాడాంధకారంబున మునిగియుండును. 
ప్రపంచమసత్యమనియు, సత్యమగు పదార్థమేదియో తెలియక పెద్దలను 
వెదుకుచుండును. ప్రధమమందు నీ యజ్ఞానభూమికలను దాటినవాడై పిమ్మట 
జ్ఞాన భూమికలను దాటవలయును. జ్ఞాన భూమికలే ముఖ్యంబులు గనుక సప్త 
భూమికలని చెప్పబడును. అజ్ఞాన భూమికలందు పామరులు సంచరించెదరు. 
మోక్షమందపేక్ష గలవారు జ్ఞాన భూమికలందు సంచరించెదరు. 


జ్ఞాన భూమికలు : 


1 శుభేశ్చ - స్థానము బొడ్డు. లోకము భూలోకము. మనుజులకు వాస స్థానము. 


ఈ భూమికయందు (బ్రజ్ఞయునహంకారమును లేక యుండవలయును. 


91 


2. విచారణ - స్థానము కడుపు. లోకము భువర్లోకము. ఇందు యక్షులు 
రాక్షసులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు సిద్దులు మునులును నివసింతురు. 
సత్సాంగత్యము వైరాగ్యము కలిగి పెద్దల వలన వేదాంత శాస్త్రములను 
దెలిసికొనుచు శ్రవణ మనన నిధి ధ్యాసలచే నాత్మానుసంధానము చేయుట. 
అనగా మనస్సును వృత్తిరహితముగ నూర్థ్వగామిగను జేసి యాజ్ఞాచక్రమందు 
నిలుపుటయే విచారణయనబడును. 


3. తనుమానసి - స్థానము రొమ్ము. లోకము సువర్లోకము. ఇందు దేవతలు 

వసువులు రుద్రులు నాదిత్యులును నివసింతురు. ఇచ్చటనే చంద్రలోకమును 

బితృలోకమును గలవు. ఈ పై రెండు భూమికలయొక్క పూర్ణమయిన అభ్యాసము 
వలన విషయములలో దగులక మనసును క్షీణింపచేయుచు ఆత్మానుసంధానము 
చేయంజేయ మనస్సు క్రమక్రమముగా వృత్తి రహితమై విషయములకు బోక 

యుండును. ఇట్టులిందియములు విషయములును రహితమై తెలివి 

యభిముఖముగనుండు స్థితియే తనుమానసియనబడును. 


(ఈ మూడు భూమికలే జా(గ్రదవస్థయనబడును. ఇందుండు వారికి పునర్ణన్మము 
కలదు; గాని కడుమ నాలుగు భూమికలయందు నుండువారికిక జన్మము లేదు. 
నాలుగవ భూమికయందుండువారికిని జన్మము కలుగదు.) 
4 సత్వాపత్తి - స్థానము మెడ. లోకము మహర్గోకము. ఇందు భృగువు మొదలుగా 
గల బుషులు నివసింతురు. పై మూడు భూమికల యభ్యాసము చేతను మనస్సు 
సంకల్ప రహితమై జ్ఞానేంద్రియ కర్మేంద్రియ విషయములనొందక యే 
సంకల్పమును లేక పరబ్రహ్మనిష్టయందే యుండును. ఇట్టి స్థితియే సత్వాపత్తి 
యనబడును. మనస్సు పరబ్రహ్మమును జూడనేరదు కాని పరబ్రహ్మస్వరూపము 
నొందును. 
Mind cannot see Parabrahma 
but can become Parabrahma and 
dissolve itself into Parabrahma 


ఈ భూమికయందు జగత్తు స్వప్నమువలె దోచును గాన నిదిస్వప్నావస్థ 


92 


యనబడును. అట్టి యనుభవము గలవాడు బ్రహ్మవిదుడని చెప్పబడును. 


5. అసంసక్తి - స్థానము ముఖము. లోకము జనర్లోకము. ఇందు సనకాదులు 
నివసింతురు. ఈ నాలుగు భూమికల యభ్యాసము చేత మనస్సు 
విషయరహితమును సంకల్ప రహితమును సత్వరజస్తమోగుణరహితము నైశుద్ధ 
సత్వప్రధానమును గాక పరబ్రహ్మనిష్టయందు బట్టుతప్పక యుండును. ఇదియె 
సుషుప్తవ్యస్థ. అట్టి యనుభవము గలవానినే (బ్రహ్మవిద్వర్యుడని చెప్పుదురు. 
6. పదార్థాభావన - స్థానము (భూమధ్యము. లోకము తపోలోకము. ఇందు 
వైరాగ్యము గలవారు నివసింతురు. వీరే (బ్రహ్మ మానసపుత్రులు. పై అయిదు 
భూమికలయభ్యాసము చేత నంతరబహిర్మధ్యదృశ్యములు లేక సమస్త 
వాసనాక్షయమై తనకన్యము లేక సమస్తము తన స్వరూపమేయనియు నదియె 
పర(బ్రహ్మమనియు దలంచును. ఇదియే జీవన్ముక్తి. ఇదియే తుర్యావస్థ. అట్టి 
యనుభవముగలవాడు బ్రహ్మవిద్వరీయుడని చెప్పబడును. 
7.తురీయము - స్థానము కపాలకుహరము. లోకము సత్యలోకము. ఈ 
లోకమందే యన్ని లోకములు నిమిడియున్నవి. మొదటి యాజు భూమికల 
యభ్యాసము చేతను సమస్తము దన స్వరూపమనెడు వృత్తి యనగా నఖండ 
పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మము తానే కాని, తనకంటె వేజుకాదనెడు వృత్తి 
కుదురును. ఏ భేదమును లేక పరబ్రహ్మమగు తానుతానెయై యుండుననుట. 
అవాంగ్మానస గోచరము. ఇది తుర్యాతీతము. ఇదియె విదేహముక్తి. అట్టి 
యనుభవము గలవానిని బ్రహ్మవిద్వరిష్టుడని చెప్పుదురు (అనుభవైక వేద్యము) 

“ఏ మహనీయులు సప్తమ 

భూమికనిం పొందువారు పుణ్యులు నాత్మా 

రాములు వారలె వినుమా 

రామమహాత్మ పదమందు రంజిలుదు రొగిన్‌ |” 

సప్త్రమమగు తురీయ భూమికయందునుండు ధన్యులె పుణ్య పురుషులు 
నాత్మారాములు ననదగిన వారు. వారలెపుడును బరబ్రహ్మపదవియందే 
క్రీడించుచుందురు. 


93 


హంస విషయము 

హంసయనగా ఉచ్చాస్వనిశ్వాసంబులు. దీనికే ప్రాణమనియు చెప్పుదురు. 
హ కార బిందు, స కారములే హంస. హకారము శివబీజము, సకారము శక్తి 
బీజము, యీ రెంటి మధ్యను శివశ్శక్తులకు ఐక్యస్థానమై బిందు రూపమగు 
బుద్ధితత్వము ప్రకాశించుచుండును. హ కారమే శుక్లము. స కారమే రక్తము. 
ఈ రెంటి యొక్క సంయోగమే విందువు. హ కారమే సూర్యనాడి లేక పింగళయని 
చెప్పబడి కుడి ముక్కున వాయువును పీల్చును. స కారమే చంద్రనాడి లేక 
ఇడయని చెప్పబడి ఎడమ ముక్కున వాయువును పీల్చును. మధ్యనుండెడి 
బిందువునకే తేజోనాడియని లేక సుషుమ్నయని చెప్పబడును. స కారము శక్తి 
బీజము గనుక బుద్ధి సకారమువైపున తిరిగినప్పుడు ప్రపంచ విషయజ్ఞానమును 
హ కారము వైపున తిరిగినప్పుడు నిర్విషయజ్ఞానమున్ను కలుగును. ఈ మూడే 
నాద బిందు కళలు. ఈ హంస ప్రకృతిమయమైన ప్రపంచ జ్ఞానము, శివ 
మయమైన పర(బ్రహ్మజ్ఞానము అనెడు రెండు రెక్కలతో చిద్భిందు రూపమున 
సకల ప్రాణుల యొక్క సహస్రారకమలములయందు సంచరించుచుండును. 


ఈ హంస ప్రాణవాయురూపమున ప్రత్యక్షముగ కనబడును. 
ప్రాణము = లోపలికి పోయి వెలుపలికి వచ్చు శ్వాసము 


1 ప్రాణము = 4 సెకనులు 

6 ప్రాణము = 1 ఫలము లేక విఘడియ 
15 ప్రాణములు = 1 నిముషము 

60 నిముషములు = 1 గంట 

24 గంటలు = 1 దినము 


కనుక దినమునకు ప్రాణములు 21600 
ఈ హంసలను అజపాగాయత్రీ మంత్ర జపమున 


ఆధారచక్రమున కధిపతియగు గణపతికి 600 
స్వాధిష్టాన చక్రమున కధిపతియగు బ్రహ్మకు 6000 
94 


మణిపూరక చక్రమున కధిపతియగు విష్ణుకు 6000 
అనాహత చక్రమున కధిపతియగు రుద్రునకు 6000 
విశుద్ధ చక్రమునకధిపతియగు యీశ్వరునకు 1000 
ఆజ్ఞా చక్రమునకధిపతియగు సదాశివునకు 1000 
సహస్రార చక్రమునకధిపతియగు పరమాత్మకు 1000 
మొత్తము 21600 


ఈ ప్రకారముగ నిత్యము అజపాగాయత్రీ మంత్ర జపమున వారి వారికి 
21600 హంసలు పంచిపెట్టగను దనకు కర్తవ్యము లేదు. జ్ఞాతమనో బుద్ధి 
చిత్తాహంకారంబులనియెడు ఆకాశ పంచకంబును, సమాన వ్యానోదాన 
ప్రాణాపానంబులనియెడు వాయుపంచకంబును, శ్రో త్రత్వక్చక్తుర్ణిహ్వాఘాణంబు 
లనియెడు అగ్ని పంచకంబును, శబ్బస్పర్శరూపరస గంధంబులనియెడు 
జలపంచకంబు, వాక్సాణిపాదపాయూపస్థలనియెడు పృథ్వీ పంచకంబును, యీ 
యిరువదియైదు తత్వంబులును సహగస్రారంబున నుండెడి సుషుమ్నతో సంబంధ 
మగుటను బట్టి 25000 హంసలగును. అందులో 3400 కుంభకమందు 
నిలుచును. అది యోగులకే అనుభవనీయమును కరతలామలకంబునగును. 
కడమ 21600 హంసలు అజపాగాయత్రీ మంత్ర జపమున ఆయా చక్రాధి 
దేవతలకు సమర్పింబడును. 

ఈ హంస మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ 
ఆజ్జేయంబు అనుషడాధారంబులజుట్టి తిరుగుచుండును. ఆరోహణము 
అవరోహణములే సోహము. కనుక నాదబ్రహ్మమును లేపి యానందించ 
వలయును. రేచక పూరకములే ఆరోహణ అవరోహణంబులని తెలియునది. 


అజపాగాయత్రీ మంత్రజపము 21600 హంసలు ఆయా చక్రాధిదేవతలకు 
సమముగా బంచిపెట్టకుండుటకు కారణంబేమని విచారించినచో ఆయా 
చక్రములయందు సుషుమ్న యొక్క సంచారము చక్కగ తెలియగలదు. 
సూర్యోదయము మొదలు తిరుగ సూర్యోదయము వణకు 21600 హంసలు 
సమర్పించబడును. దినమునకు 60 ఘడియలు; 8600 విఘడియలు. పగలు 


95 


ముప్పది ఘడియలు; రాత్రి ముప్పది ఘడియలు, సుషుమ్న 600 హంసల 
కాము మూలాధార చక్రమందుండుననియు 6000 హంసల కాలము స్వాధిష్టాన 
చక్రమందుండుననియు 6000 హంసల కాలము మణిపూరక చక్రమందుండు 
ననియు 6000 హంసల కాలము అనాహత చక్రమందుండుననియు 1000 
హంసల కాలము విశుద్ధ చక్రమందుండుననియు 1000 హంసల కాలము 
ఆజ్ఞా చక్రమందుండుననియు 1000 హంసల కాలము సహస్రార 
చక్రమందుండుననియు అనుభవమున తెలియగలదు. 


హంసలు. | గడియలు. గంటలు న్‌ు ; కనా 
ములు | లు 
మూలాధారము 600 | ౧-౪౦ 040 0 
స్వాధిస్టానము. 6000 |౧౪౬-౪౦ 6 40 0 
మణిపూరకము. 6000 (౧౬-౪౦ 6 4౦ 0 
అనాహతము. 6000 (౧౬-౪౦ | 6 400 
విశుద్ధము. 1000 | ౨౪౬౪౧ 1 6.40 
అశ్జేయము, 1000 ౨_రజ్య౧| 1 6 40 
సహసొోరము, 1000 | ౨౪౬4౧ 164౦0. 
21600 ౬౦-0౦ 24 0 0 


సూర్యోదయమెప్పుడయితే ఆ నిముషము మొదలు కాలమునేర్చ్పరచ 
వలయును. సూర్యోదయము 6 గంటలకేనని యీ దిగువ ఆయాచక్రములయందు 
సుషుమ్న నిలుచుకాలము తెలుపబడెను. లేక సూర్యోదయము 6 గంటలకుపయిన 
కొన్ని నిముషములకు అగునెడల ఆ నిముషములను యీ (క్రింద 
వివరింపబడియుండు కాలమునకు చేర్చినచో సరియైన కాలము తెలియగలదు. 


96 


స్వాధిస్టానము. 
మణిపూరకము. 
అనాహతము. 
నిశుదము. 

థి 
ఆశ్ఞేయము. 
సహస్సారము. 


హంస మూలాధారమందుండెడి కాలమందు తెలివి సహస్రారము నుండి 
అథో ముఖవ్వాప్తియి విషయములతో గూడుకొని వ్యవహారములను జరిపించును. 
ఆ పిమ్మట మూలాధార చక్రమునుండి స్వాధిష్టానమునకు వచ్చి మిక్కిలి జాగ్రతతో 
పనులు చేయించును. ఆ వెనుక స్వాధిష్టానమును వదలి మణిపూరకమునకు 
వచ్చిన తోడనే జఠరాగ్నిని ప్రజ్వరిల్లజేయును. ఆ ప్రకారము మణిపూరకమునకు 
వచ్చిన పిమ్మట అనగా అపరాహ్న కాలమందు పితృకార్యములయందు 
పిండములు పెట్టుట సర్వత్ర తెలిసిన విషయమే. మణిపూరకము నందున్న 
సమయమందు భుజించిన పదార్థము జీర్ణము కాగలదు. ఆ పిమ్మట 
అనాహతమునకు వచ్చినచో నిద్రబోవు కాలము సమిపించునని తెలియునది. 
యీ అనాహతమందు ప్రవేశించిన పిమ్మట మొదటి పాదము తప్ప తక్కిన 
మూడు పాదములు సుషుప్తి కాలమని తెలియవలెను. అందలి నాలుగవ పాదము 


గాధసుషుప్తి. అనాహతమును దాటి విశుద్ధమునకు వచ్చినచో తెలివి వికసించును. 


ఆజ్ఞాచక్రము సహ(స్రారకమలములయందు సంచరించెడి కాలము మనస్సునకు 
విశాంతిని కలుగజేసి సుఖము నిచ్చు కాలమని తెలియునది. ఈ కాలము 
యోగాభ్యాసము చేయుటకును మనస్సు వృత్తి రహితమై (బ్రహ్మనందమును 


97 


బొందుటకును మంచి సమయము. కావున యీ కారణముల చేత ఆయా 
కాలములను బట్టి హంస సంచరించును గనుక అన్ని చక్రములయందు 
సమానముగా నుండక భేదములుగనుండెనని తెలియునది. 
అక్ష విషయము 

అక్షి యనగా నేత్రము. ఇంద్రియములలో ప్రధానమగు నేత్రమును గురించి 
చెప్పబడును. 

“చక్షుర్మధ్యే స్థితం గుహ్య మంగుష్టం పరమాత్మకమ్‌ మ్ల 

నేతమునకు మధ్యను గోవ్యముగ అంగుష్టమా(తవురుషుడగు 
పరమాత్మయున్నాడు. 

“నీల తోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా 

నీవారశూకవ త్తన్వీ పీతాభాస్యాత్తనూపమా 

తస్యా శ్చిఖాయామధ్యే పరమాత్మావ్యవస్థితః॥ ఖై 

- తైత్తిరీయోపనిషత్‌ 

నేత్రస్థానమందుండెడి నల్ల గుద్దునకే నల్లకలువయని చెప్పుదురు. అందు 
మధ్యను నివ్వరిధాన్యపు ముల్లువలెనే అతి సూక్ష్మమగు రంధ్రమున్న్చది. అందు 
విద్యుల్లేఖ యనెడు మెజుపుతీగె ప్రకాశించుచుందును. అదియే కళ. నిష్మళయే 
పరమాత్మ స్వరూపము. ఈ నేత్రస్థానమే పరమాత్మ స్థానమని పెద్దలు చెప్పుదురు. 
ఈ కళయే ముక్తికాంతయనియు జ్యోతియనియు స్వప్రకాశమనియు చెప్పుదురు. 
ఈ ప్రకాశమువల్లనే సూర్యునికిని ప్రకాశము కలిగినది. సూర్యునివలన చంద్రునికి 
(ప్రకాశము కలిగినది. కావున వెలుగునకు కారణము కళలేయని తెలియునది. 
ఇదియే హిరణ్మ్యయకోశము. 

సూర్యుని యొక్క కాంతి తెలుపు అని సర్వత్ర తెలిసిన విషయమే. అదియే 
శుద్ధ సత్వ ప్రధానము. సూర్యకాంతి ప్రత్యక్షముగ తెలుపురంగు గలదైనను 
నిజముగ విచారించి చూడగా వివిధ రంగుల యొక్క చేరికయని తెలియగలదు. 

సూర్యకాంతి ముక్కోణపు అద్ధము చేత భాగించబడి వివిధ రంగులు 

98 


అయినట్లు 'నేత్రస్థానమందును 7 రంగులు గలవు. 


1. ఎరుపు 

. నారింజపండు వర్ణము - ఎరుపు పసుపు కలిశిన వర్ణము. 

. పసుపుపచ్చ వర్ణము 

. ఆకుపచ్చ వర్ణము 

. నీలవర్ణము - దీనికే నల్లగుడ్డు అని చెప్పుదురు 

. సునీల వర్ణము - ఇదియే పాప 

. ఇంద్రనీల వర్ణము 
(అద్దమును తెచ్చి అందులో (ప్రతిబింబమును చూచినచో అన్ని రంగులు 

తెలియగలవు. ఈ యేడురంగులు సప్తచక్రంబులనియు అందలి కళయే 

సుషుమ్నయనియు నిష్మళయే పరబ్రహ్మస్వరూపమనియు పెద్దలు చెప్పుదురు - 

2,3,4, రంగులు కలిపి తెలుపుగాయెన్నబడును) 

ఎటుపు - తెల్ల గుడ్డు చుట్టూ వుండేది. పృధివీ తత్వము, క్రియాశక్తి (బ్రహ్మ 
అధిదేవత, అకారం మాతృక, అన్నమయకోశము, సద్యోజాత ముఖము 

తెలుపు - తెల్లగుడ్డు, ఆపోతత్త్వ్వము, జ్ఞాన శక్తి, విష్ణు అధి దేవత, ఉకారం 
మాతృక, ప్రాణమయ కోశము, వామదేవముఖము. 

నలుపు - తెల్లగుద్దు మధ్య నుండు నల్లగుడ్డు. తేజోతత్త్వము, ఇచ్చా శక్తి, రుద్రుడు 
అధి దేవత, మనోమయ కోశము, తత్పురుష ముఖము 

సునీలము - నల్లగుడ్డు మధ్య నుండు నీలమైన పాప. వాయుతత్త్వ్వము, ఆది 
శక్తి ఈశ్వరుదధి దేవత, అర్థమాతృక, విజ్ఞానమయ కోశము, అఘోర 
ముఖము. 

ఇంద్రనీలము - పాపమధ్యను వెలిగేకళ. ఆకాశతత్త్వము, పరాశక్తి, సదాశివుడు 
అధిదేవత, ఓంకారము మాతృక, ఆనందమయకోశము, ఈశాన ముఖము. 
(ఈ అయిదురంగులు అయిదు చక్రములనియు బిందువే 

ఆజ్ఞాచక్రమనియు కళయే సహ(స్రారమనియు నిష్మళయే పరబ్రహ్మ 

స్వరూపమనియు తెలియునది) 


ఖని అ అ ఆక ౪ 


99 


నల్లగుడ్డునకే అండాండమనియు, గంగయనియు, చంద్రమండలమనియు, 
నాదమనియు, ఇడయనియు, కామాక్షియనియు, స్థూల దేహమనియు, 
జాగ్రదవస్థ్టయనియు, తమోగుణమనియు, 


పాపకే పిండాండమనియు, యమునయనియు, నీలతోయదమనియు, 
సూర్యవమండలమనియు, బిందువనియు, వింగళయంనియు, 
మోనాక్షియనియు, సూక్ష్మ శరీరమనియు, స్వప్నావస్థయనియు, 
రాజసగుణమనియు, 
పాపమధ్యను వెలిగేకళకే (బ్రహ్మాండమనియు, సరస్వతియనియు, విద్యుల్లేఖ 
యనియు, అగ్నిమండలమనియు, కళయనియు, సుషుమ్నయనియు, 
విశాలాక్షియనియు, కారణదేహమనియు, మహా కారణమనియు, 
సుషుష్యవస్థ్టయనియు, తుర్యావస్థయనియు, సాత్విక గుణమనియు 
చెప్పుదురు. 
(ఈ కళలో నిష్మళయే పరబ్రహ్మ స్వరూపము.) 
పృధివ్యాపస్తేజోవాయు రాకాశములనెడు పంచభూతములు, కియా శక్తి 
జ్ఞానశక్తి యిచ్చాశక్తి ఆది శక్తి పరాశక్తి యనెడు పంచశక్తులును, బ్రహ్మ విష్ణు 
రుద్ర యీశ్వర సదాశివులనియెడి పంచదైవతములును, అకార ఉకార మకార 
అర్ధమాతృక ఓంకారములనియెడు పంచమాతృకలును, అన్నమయ ప్రాణమయ 
మనోమయ విజ్ఞానమయ ఆనందమయములనెడు పంచకోశంబులును, 
అండాండ పిండాండ బ్రహ్మాండములనియెడు అండత్రయమును, గంగాయమునా 
సరస్వతులనియెడు వేణీత్రయమును, సూర్యచంద్రాగ్ని మండలంబులనియెడి 
మండలత్రయంబును, నాదబిందు కళలు, ఇడపింగళసుషుమ్నలును, కామాక్షి 
మానాక్షి విశాలాక్షియనెడు అక్షిత్రయమును, సత్వరజస్తమోగుణంబులును, 
మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్జేయ సహ(స్రారంబులని 
యెడు సప్తచక్రంబులును, స్థూల సూక్ష్మ కారణ శరీరంబులనియెడు 
శరీరత్రయంబును, జా[గ్రత్వ్వప్న సుషుప్తలనియెడు అవస్థా (త్రయంబును, 
నేత్రస్థానమందె నిరూపించబడియెను. సమస్త వృత్తులును నేత్ర స్థానమందె 
పుట్టును. నిద్రయును సంగమమందలి కోరికయును అచ్చటనే కలుగును. 
100 


రేతోస్టలనము అస్థానమునందే కలుగును. కావుననే రేతోస్టలనమప్పుడు 
నీరసమును నిస్తాణయును నేత్రములయందు బరువును కలుగును. ఇది 
స్వానుభవమువల్లనే తెలియగలదు. 


“అణోరణీయాన్మహతోమహీయా 
సాత్మాగుహాయాం నిహితోస్యజనోః” 
- తైత్తిరీయోపనిషత్‌ 

అతి సూక్ష్మములగు అణువులకంటె అణువును అతిస్థూలమైన మహత్తు 
కంటె మహత్తును అగు పరమాత్మ జంతువులయొక్క బుద్ధిగుహయందుండును. 

“జాలసూర్యమరీచిస్థం యత్సూక్ష్మతరంరజః 

తస్యషష్టాష్ట మోభాగః అణురిత్యభిధీయతే!” 

ఇంటికప్పులోని సందులగుండ జారెడు సూర్యకాంతిలోని నలుసు యొక్క 
ఆరోభాగమునకు లేక ఎనిమిదో భాగమునకు అణువని పేరు. 


నేత్రమందలి పాపకు మధ్యను నివ్వరిముల్లవంటి అతి సూక్ష్మమగు 
రంధ్రమున్నది. ఇక్కడినుంచియే నాడులుకపాలమునకు పోవును. ఆరంధ్రమధ్య 
మందు ముక్తి కాంతయున్నది. ఈ నాళమే నడినాళమనియు బ్రహ్మరంధ్రమనియు 
మేరు శిఖరమనియు సుషుమ్న నాళమనియు చెప్పుదురు. అందుండెడి ముక్తి 
కాంతకే కళయనియు ఆపోజ్యోతియనియు చెప్పుదురు. 


మనస్సును (క్రమ(క్రమముగా లీనముచేని, చూచేవాడున్న 
చూడబడునదియు లేక, నిరామయుడై తుర్యావస్థను పొంది ముక్తినొంద 
వలయును. ఉపనిషత్తులు చదివితీమనీయు మహావాక్య విచారణ వల్ల పరబ్రహ్మ 
మయితిమనియు చెప్పుదురు. అది భావంబుగాని యనుభవంబు గాదు. స్త్రీని 
పొందితేనే ఆ సుఖము తెలియవలెను గాని కళాశాస్త్రము మొదలగు పుస్తకములు 
చదివినింత మాత్రముననే తెలియదు. సంగతులు మాత్రము తెలియును గాని 
అనుభవముండదు. అట్లే (బ్రహ్మానందానుభవమును ఉపనిషత్తులు మొదలుగాగల 
పుస్తకములు చదివినంత మాత్రమునను, నాకు తెలుసును అని విద్యా మదము 
చేత చెప్పినంత మాత్రమునను, అనుభవము గలుగనేరదు గాన మనస్సును 


101 


వృత్తిరహితము చేసి యనుభవజ్ఞులు గావలయును. 
Mind should be concentrated & centred at the focus. 


చంద్రునికి సూర్యనివలననే కాంతి కలిగెను గాని సహజ కాంతి లేదు. ఆ 
సూర్యుడే పరబ్రహ్మమని కొందరు తలంచెదరు. అదియే అజ్ఞానము. సూర్యునికిని 
స్వతంత్ర కాంతి లేక సమస్త భూతములయందు అంతరాత్మగా వెలిగే స్వప్రకాశము 
వల్లనే సూర్యునికి కాంతి కలిగినది. ఈ కళయును పరబ్రహ్మమని కొందరజ్ఞులు 
తలంచెదరు. ఆ కళలో నిష్మళయే పరబ్రహ్మము. ఇది నిశ్చయము. అని పెద్దల 


చిదాకాశము : ఇంద్రియ గోచరంబులగు వస్తువులు విషయంబులనంబడును. 
అట్టి విషయంబులందొక్కొక్కటి దెలివిచే గ్రహింపంబడియుండ నా తెలివి యా 
విషయంబును విడచి మజియొక విషయమునకు పోవునపుడు పూర్వము 
పొందియున్న విషయంబును వదలుట చేతను, యితర విషయంబును 
(గహింపకుండుట చేతను, యీ మధ్య కాలంబున విషయంబులనంటకుండు 
నా తెలివికి నే రూపంచో అదియ చిదాకాశంబు స్టూలంబునకు చూచువాడు 
సాక్షియనియు, మనసునకగ్రముగ బుద్ధియనియు, బుద్ధికగ్రముగ ఆత్మయనియు, 
ఆత్మకగ్రముగ పరమాత్మయనియు పరమాత్మకగ్రముగ పరబ్రహ్మమనియు పెద్దల 
అక్షరుడు : రక్త, శ్వేత, కృష్ణ, నీల వర్ణముల మధ్యను బ్రకాశించు ఆపోజ్యోతినే 
నీల తోయద మధ్యస్థమయిన విద్యుల్లేఖయనియు, అక్షరుండనియు చెప్పుదురు. 
ఇదియే అంతర్లక్ష్యం గగన ముద్ర, శిఖాస్థానము, అగ్ని శిఖ, సర్వసాక్షి చిన్మయ 
నేత్ర స్థానము మేరు శిఖరము, కైలాసము, సత్యలోక వైకుంఠములకు స్థానము 
అని చెప్పుదురు. 

“అధిప ఇదిమర్శ మంగధరా(గ మధ్య 

వార్థినడుమ కృష్ణాశ్రయ ద్వారవతిని 

యాత్ముడున్నాడు సూక్ష్మ దృగ్యాప్తి చేత 

జ్ఞాత కలవాడవై కనుసౌజ్ఞ్జిగాను” 


102 


ఇందలి యర్ధమును బెద్దెలవలన తెలియునది పంచముద్రలు 

పంచము[ద్రలు 

1) ఖేచరి : పర్వత గుహ ప్రదేశంబున, ఆసనంబున సమాసీనుండై 
పద్మాసనమునందు కూర్చొని అర్జోన్మీలిత లోచనుండై నవద్వారంబుల జిత్తంబుచే 
నిరోధించి విషయములతో కూడ, ఇంద్రియములను ప్రత్యాహారము గావించి, 
కుండలీ శక్తిని మేల్మొల్చి, ప్రాణవాయు నిరోధము చేసి తాలువుల మధ్య 
ప్రదేశమున జిహ్వామూలంబు లగ్నంబగుట గావించి, బహిరంతరముల 
యందును ఊర్ణ్వాధోభాగంబుల యందును భావాభావ రూపంబుల యందును 
సంయోగింపని మనోదృష్టిన్వహించి దంతంబుల చేతం దంతంబుల స్పృశింపక 
మనస్సును ఊర్భ్వముఖముగా మూర్ధ్ని యందుంచి వృత్తి రహితము 
చేయవలయును. ఇదియ ఖేచరి ముద్ర. ఈ ముద్ర తెలియు వబకు అతికష్టమ 
నియు తెలిసిన పిమ్మట అతి సులభమనియు అనుభవజ్ఞులు చెప్పుదురు. 

2. భూచరి - నేత్రములు గదలింపక నాసికాగ్రమున దృష్టి నిలుపుట. 

3. మధ్య లక్ష్యము - కనులు సగము మూసి నాసికా మధ్యమందు దృష్టిని 

నిలిపి అంతర్లక్ష్యమందు మనసును నిలుపునది. 

4. షణ్ముఖి - నేత్రములు రెండు, శోత్రములు రెండు, నాసికా రంధ్రములు 

రెండు, యీయాటు రంధ్రములు మూసి భ్రూమధ్యమందు దృష్టిని నిలిపి 

నాదబిందు చిత్మళలను తెలియునది. 

5. శాంభవి “అంతర్లక్ష్యం బహిర్దష్టిర్ని మేషో న్మేషవర్డితా 

ఏషాసా శాంభవీముద్రా సర్వతంత్రేషు గోపితా॥” 

లక్ష్యములు మూడు విధములు : 

1. బహిర్లక్ష్యము - నేత్రములు దెరచి మనస్సును వృత్తులకు బోనీయక 
యొకవస్తువుయందు గదలనీయక నిలుపుట. ఇందు దృశ్వమందు 
లక్ష్యమును నిలువునది. పధమమందు బవహార్లక్ట్యమును 
అభ్యసించునది. 


103 


2. మధ్య లక్ష్యము - నేత్రములదెరచి మనస్సును వృత్తులకు బోనీయక 
అభిముఖము చేసికొని (భూమధ్యమందు లక్ష్యమును నిలుపునది. ఇందు 
దర్శనము (చూపు) నందే లక్ష్యమును నిలుపునది. బహిర్లక్ష్యమందు 
నిలిచిన విమ్మట మధ్య లక్ష్య మభ్యసించునది. ఈ రెండు 
లక్ష్యములందు అభ్యాసమయిన పిమ్మట అంతర్లక్ష్యమభ్యసించునది. 

3. అంతర్లక్ష్యము - నేత్రములదెరచి (శోత్రత్వకృక్షుర్ణిహ్వాఘాణంబులను 
జ్ఞానేంద్రియములు వాక్సాణిపాదపాయూపస్థలను కర్మేంద్రియములు 
మనోబుద్ధి చిత్తాహంకారంబులను అంతరింద్రియములు యీ 
పదునాలుగింద్రియములను ప్రాణాపానవ్యానోదానసమానంబులనెడి 
పంచప్రాణంబులను నాగకూర్మకృకుర దేవదత్త ధనుంజయులనెడి 
యుపవాయువులను జయించి దృష్టిని శబ్బగుణకంబును పంచ 
భూతాత్మకంబును అగు ఆకాశంబునందు వదలి మనస్సును వృత్తులకు 
బోనీయక అభిముఖము చేసికొని (భూమద్యమునకంతరముగా 
లక్ష్యమును నిలిపి అక్కడి వింతలను చక్కగ జూచునది. ఇందు 
ద్రష్టయందు లక్ష్యమును నిలుపునది. ఇదియ శాంభవీ ముద్ర. 

ఖేచరి షణ్ముఖి శాంభవీ ము[దలయందు అంతర్లక్యమున్ను భూచరి 
ముద్రయందు బహిర్లక్ష్యమున్ను మధ్యముద్రయందు మధ్యలక్ష్యమున్ను 
ఉంచునది. 


104 


పిండోత్పత్తి 
పా 

గర్భమందలి పిండము యొక్క యుత్పత్తిని గురించినది గనుక పిండోత్పత్తి 
యని జెప్పబడియె. 


ఆరగించిన అన్నము 7 దినములకు రసమగును. రసము 7 దినములకు 
రుధిరమగును. రుధిరము 7 దినములకు మాంసమగును. మాంసము 7 
దినములకు మేధస్సగును. మేధస్సు 7 దినములకు అస్థియగును. అస్థి 7 
దినములకు మజ్జయగును. మజ్జ 7 దినములకు శుక్షశోణితములగును. 

సతిపతులు రతులు సల్పగ శుక్షశోణితములు మేళనమై అయిదుదినములకు 
నీరుబుగయగును. సంయోగమునకు కూడని దినములు బ్రహ్మచర్యము నందు 
జెప్పబడియె. (చూ-పుట. 55) 

పది దినములకు నెత్తురై పదునేను దినములకు మాంసపు ముద్దయగును. 
ఇరువది దినములకు గట్టిపడి యిరువదియైదు దినములకు మనుష్యాకారం 
బేర్ప్చడును. మొదటినెలయందు పంచభూతములు కూడి తల యేర్పడును. రెండవ 
నెలను మేదస్సు చేతులు కాళ్ళు యేర్పడి మూడవనెలను ఎముకల మజ్జ గోళ్లు 
వెంట్రుకలు చర్మము కలుగును. నాలుగవ నెలను అవయవములును 
సప్తధాతువులును అయిదవ నెలయందు చెవులు ముక్కు కన్నులు నోరు జనించి 
ఆకలి దప్పులు పుట్టును. ఆజవనెలయందు కడుపు కంఠ నాళము యేర్పడి 
అరణియందు అగ్ని ప్రవేశించునట్లు జీవుడు గర్భరూపముగ (బ్రవేశించుచున్నాడు. 
ఈ మాసమందే మావిచేత గప్పబడి తల్లి భుజించిన అన్నపానాదులవలన తృప్తి 
నొందుచుండును. ఏడవనెలయందు జనించిన, రోగియగును. ఈ మాసమందే 
జ్ఞానము కలుగును. ఎనిమిదవ నెలయందు కలిగిన బిడ్డ బ్రతుకదు. తల్లిగాని 
వీడ్డగాని మృతినొందును. తొమ్మిదవనెల యందు గర్భమందలి శిశువునకు 
విజ్ఞానము కలుగును. మావి యనెడు సంచియందలి నీటియందు 
తొణికిసలాడుచుండును. శుక్షశోణిత వికారముగ మాతృగర్భములో చిక్కుపడి 
జఠరాగ్ని చేతను క్రిమికీటకాదులచేతను మాతృభుక్త కటుకషాయాది పదార్ధముల 
చేతను శమనొందుచుండినను, బయలున తిరుగనభ్యాసము లేని యెలుక 


105 


తానున్న కలుగే ప్రపంచమనియు సౌఖ్యమైనదియనియు యించినట్లు, మాతృ 
గర్భకోశమే సుఖమైనదిగా తలంచి అచ్చటనే యుండ నిశ్చయించి ప్రపంచములోకి 
పోజాలనని పరితపించుచుండగను యగ్నిదేవుడు గర్భమందలి బాలుని యెదుట 
నిలచి ధైర్యము చెప్పును. “నేనగ్ని దేవుండను. సర్వాంతర్యామిని. సర్వ 
భక్షకుండను. నీకుభృత్యుడనై నీనేత్ర స్థానమందుండి నీవు సమస్తమును జూచునట్లు 
జేయగలను. వాక్కు స్థానమందుండి సంభాషించునట్లును నాభిస్థానంబు నీ 
జఠరాగ్ని రూపంబుగ నుండినవాడనై భుజించిన సమస్త పదార్థములు 
జీర్ణమగునట్లుగను నిద్రను కల్పించి సౌఖ్యము కలుగునట్లుగను జేసెదను. ఇట్టి 
సమర్థుడను నేను, నీకు సహాయుడనై యుండగ నీకేమి కొదువ! ప్రపంచములోకి 
రమ్ము. జ్ఞాన సంపన్నుడవగుదువు. నీవు మహనీయుండవు. మోక్షమును 
సాధించుకొనుటకు నేను సహాయుండనయ్యెదను ప్రారబ్దవశమున నీవిట్లు 
జన్మించవలసివచ్చిను. ఏ వారికిని విధినిదాట నశక్యంబు. చేసికొనిన వారికి 
చేసికొనినంత యనులోకోక్తి ననుసరించి యనుభవింపకతీరదు” అని ధైర్యము 
జెప్పి యంతర్జానము నొందును. పిదప సూర్యుడు ప్రసన్నుడై ధైర్యము చెప్పును. 
“నేను సూర్యుడను. నీ నేత్రములకధి దేవతనై విశ్వమంతయు జూచునట్లు 
చేసెదను. జ్ఞానమునకు కారణభూతుడనై మోక్షమును సాధించుటయందు నీకు 
సహాయము చేసెదను. వెరువక ప్రపంచమునకు రమ్ము. నీవు మహనీయుండవు. 
నిన్ను నీవెరుగవు. కర్మ చేత నిట్లయితివి. భయమును వదలి రమ్ము.” అని 
ధైర్యమును జెప్పి యంతర్జానము నొందును. అనంతరము చంద్రుడు 
మనస్థానమందుండెదననియు, వాయువు పంచప్రాణములుగా నుండెదననియు, 
వరుణుడు జిహ్వయందుండెదననియు, బ్రహ్మ గుపే ౦ద్రియమందుండెదననియు, 
రుద్రుడు అహంకారమున కధి దేవతనై యుండెదననియు, విష్ణువు పాదముల 
యందుండి బ్రహ్మనివ్రాగరిష్టులగు పెద్దల వద్దకు నడిపించి మోక్షసాధకమందు 
సహాయుడనయ్యెదననియు బృహస్పతి బుద్ధియందుండి మోక్షమార్గమున 
సహాయుండనయ్యెదననియు దేవతలందరు ధైర్యము జెప్పెదరు. మృత్యుదేవత 
గుదస్థానమందుండి మలవిసర్జ్దనమును చేయుచు సత్పథమును దప్పిననాడు 
చంపెదనని చెప్పినను, దేవతలందరు చెప్పిన మాటల వలన ధైర్యము గల 


106 


వాడై, పదిమాసములు నిండగను నాభినాళముక్రమముగా బలియుట చేత 
మాతయొక్క సమానవాయువు నిలువ తావు లేక వ్యానవాయువు చేత ద్రోయబడి 
తల్లి అన్న కోశములోనుండి పండినపండునకు తొడిమ దానికది సల్లిన 
చందంబున జారుచుండగ నొప్పులు కనుపించును. అప్పుడు వాయువు 
కుంభింపబడును. అట్టి కుంభకము చేత పొరయందున్న శిశువు అధోముఖమై 
తెలివి నశించి కుంభకము చేతనే పొర పగిలి శిశువు భూమి మోద బడి 
జన్మంచును. 


బుతుకాలమందలి సరిదినములయందు గర్భము నిలిచిన మొగబిడ్డలును 
బేసిదినములయందు గర్భము నిలిచిన యాడుబిడ్డలును కలుగుదురు. 

తండ్రి యంశములు : ఎముకలు, మెదడు, వీర్యము 

తల్లి యంశములు : నెత్తురు, వెండ్రుకలు, మాంసము. 

సంభోగ కాలమందు బురుషునికి రాజసగుణమెచ్చిన రాజసుండును, 
తామస గుణమెచ్చిన తామసుండును, సత్వగుణమెచ్చిన సాత్వికుండును; స్తీకి 
రాజసగుణమెచ్చిన వ్యర్భుండును, తామసగుణమెచ్చిన (క్రూరుండును, 
సత్వగుణమెచ్చిన తపస్సంపన్నుండును; ఉదయకాలంబున జనించిన 
సాత్వికుండును, మధ్యాహ్న కాలమందు జనించిన దుష్టవర్తనము గల 
ధూర్తుండును, అస్తమయ కాలమందు జనించిన అసురరూపుండును, రాత్రి 
సరిప్రొద్దున జనించిన సకల సామ్రాజ్య సంపదలు గలవాడును, వేకువజామున 
జనించిన దీర్చాయుష్మంతుడును, అగు పుత్రుండు కలుగును. 

మథజియు శుక్షమధికమయిన పురుషుడును, శోణిత మధికమైన ప్రీయును, 
శుక్షశోణితములు సమమైన నపుంసకుడును, గర్భమందు శుక్షశోణితములు 
వాయువుచే భేదింపబడెనేని ఇరువురు లేక ముగ్గురు శిశువులు కలుగుదురు. 

అష్టమమాసమందు స్తీ పురుషులు రతిసల్పగ వీర్యమును శిశివు గుడిచి 
పాపకర్ముండును జాడ్య(గస్తుడును అగును. తొమ్మిదవ మాసమందు రమించగ 
పిండము గర్భముననుండి యూడిపడును. 


గర్భిణి స్త్రీలు పరుగెత్తకూడదు. గోకుకొనకూడదు. వేగమున నడువ గిట్టదు. 


107 


బలువైన పనుల జేయగిట్టదు. బుతుకాలమందలి పదియాబవ దినమున నిలిచిన 

గర్భమందు బ్రహ్మవిద్యాధురంధరుడు కలుగును. తల్లి గర్భమందు పురుషుడు 

కుడిప్రక్కను స్త్రీ యెడమ ప్రక్క నుండుదురు. 
దేహ మలములు : కొవ్వు రేతస్సు, రక్తము, చీమిడి, మూత్రము, మలము, 
చెవి గులిమి, గోళ్లు, మురికి, కఫము, కంటి పుసి, చెమట. 

జన్మములు నాలుగు విధములు : 

1. జరాయుజములు - మావియందు బుట్టి మావితోనే భూమి మీద బడు 
మనుష్యులు పశువులు మృగములు. పుణ్యము యొక్క ఆధిక్యత 
చేతనిట్టి జన్మ కలుగును. 

2. అండజములు - (గుడ్దువలన బుట్టెడు పక్షులు సర్పములు మొదలుగాగలవి. 

8. స్వేదజములు - చెమట వలన బుట్టెడు నల్లి దోమ మొదలుగాగలవి. 

4. ఉద్భిజ్ఞములు - భూమిని బగులగొట్టుకొని పైకి వచ్చెడు వృక్షములు, 
నేలనల్లుకొను తీగెలు మొదలుగాగలవి. పాపము యొక్క ఆధిక్యత 
చేత నిట్టిజన్మ కలుగును. 


ఉత్తరాయణము - పుష్యమాసము మొదలు జ్యేష్టము వరకు నుండు ఆటు 
మాసములు. ఇది దేవతలకు పగటి కాలము. అందువలన స్వర్గ ద్వారములు 
తెఅచి యుందును. 


దక్షిణాయనము - మిగిలిన యాటుమాసములు. ఇది దేవతలకు రాత్రి కాలము. 
అందువలన స్వర్గద్వారములు మూసియుండును. 


ఉత్తరాయణమందు మృతినొందినవారు స్వర్గ స్థులనియు 
దక్షణాయనమందు మృతినొందినవారు స్వర్గద్వారములు మూసియుండుట వలన 
స్వర్గస్థులు కానేరరనియు చెప్పుదురు. ఈ లోకోక్తికి నిజమైన యర్ధమును 
యోచించవలెను. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక 
సత్యలోకములు నాభి మొదలుకొని ఊర్థ్వ భాగమందుండును. భూలోకమునకు 
నాభిస్తానము. సత్యలోక మన్నిటికి బైన యుండును. గనుక దీనికే 
ఉత్తరాయణమనియు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల 


108 


పాతాళంబులు అనెడు అధోలోకములలో పాతాళము చివరనుండును. గనుక 
దీనికి దక్షిణాయనమనియు చెప్పుదురు. మృతినొందుట యనగా మనస్సు 
మగ్నతయగుట. ఉత్తరాయణమందు మనసు ఊర్హ్వముఖ వ్యాపనముగలదై 
నిర్వియమందు మగ్నతయగును. దక్షిణాయనమందు అథోముఖ వ్యాపనము 
గలదై విషయములయందు మగ్నతయగును. కనుక ఉత్తరాయణమందు 
మృతినొందినవారికి అనగా ఎవని మనస్సు ఊర్ధ్వ ముఖవ్యాపనము గలదై 
నిర్వియమందు మగ్నతయగునో అట్టివానికి నిరంతరసుఖము కలుగును. 
అదియే స్వర్గస్థులగుట. (అనుభవనీయము) 

మానుషజన్మంబు దుర్లభంబు. అందు బురుషత్వంబు దుర్గమంబు. 
అదియు శతవర్షపరిమితంబయిన జీవితకాలంబున నియతంబై యుండు. అందు 
సగమంధకారబంధుర మగు రాత్రి రూపంబున నిద్రాదివ్యవహారంబుల 
నిరర్ణకంబయినను యిరువది సంవత్సరంబుల బాల్యయౌవన కౌమారవయో 
విశేషంబుల గడచును. ముప్పది సంవత్సరంబులు తృష్ణ కామ క్రోధ లోభ 
మోహ మద మాత్సర్యములును గలిగి అష్టపాశంబు గట్టువడి విడివడ సమర్థుండు 
గాక దారాపుత్రాదులు మొదలుగా గల సంసార తాపత్రయములలో జిక్కువడి 
గడ్డము మాసము నెరసి నరములు కీళ్లును పట్టు వదలి చెవులు వినబడక 
కండ్లు కనుబడక దంతములూడి అహంకారము జిహ్వ చాపల్యమధికమై దగ్గు 
కఫము మొదలగు వ్యాధులు గలవాడై కట్టను పూనియైనను నడువ శక్తి లేకున్నను 
స్త్రీల మోదను ధనము మీదను ఆశ మాత్రము విశేషముగా గలవాడై వ్యాధుల 
చేతను మనోవ్యాకులము చేతను క్షీణించుచు చచ్చుచు బుట్టుచుండును. 


మానుష ప్రమాణంబు కి జానల పొడుగు. ముప్పది మూడు కోట్ల 
రోమంబులును, సమాన వ్యానోదాన ప్రాణాపానంబులను పంచ ప్రాణంబులను 
అన్నమయ ప్రాణమయమనోమయ విజ్ఞానమయ ఆనందమయములనె 
పంచకోశంబులును శ్రోత్రత్వక్చక్తుర్ణిహ్వా (భూణంబులనెడు జ్ఞానేంద్రియములను 
వాక్సాణిపాదపాయూపస్థలనెడు కర్మేంద్రియంబులును దశ వాయువులును డెబ్బది 
రెండు వేల నాడులును బది రంధ్రంబులును త్వక్చర్శ మాంస రుధిరమేదో 
మజ్జాస్థియనెడు సప్తధాతువులును కామ (కోధ లోభ మోహ మద మాత్సర్యంబు 


109 


లనెడు అరిషడ్వర్గంబును నవద్వారంబులును గలిగి మాయాశరీరంబయ్యె. 
జన్మములన్నియు బుణము వల్ల నేర్పడును. 
“బుణానునబంధ రూపేణ పశు పత్నీ సుతాలయాః 
బుణక్షయే క్షయంయాంతి కాతత్రపరివేదనా” 
భార్యా బిడ్డలు పశువులు బుణమువలననే కలుగుచున్నవి. బుణము 
తీరిన తోడోడన యవి నశించును. పుణ్యము గలవారికి అర్బిరాదిమార్గమని, 
పాపము జేసిన వారికి ధూమాది మారమని, రెండు మారములు. పాపము 
చేసినవారు నరకమందు వసింతురు. | 
1. అర్చిరాది మార్గము - ఇది సగుణబ్రహ్మోపాసకులు బ్రహ్మలోకమునకు బోవు 
“అగ్నిర్సోతి రహ శ్ళుక్ష ష్పణ్మాసా ఉత్తరాయణమ్‌ 
తత్రప్రయాతా గచ్చన్తి బ్రహ్మ (బ్రహ్మవిదోజనాః” 
తేజస్సు పగలు శుక్షపక్షము ఉత్తరాయణము దేవయానము ఇడానాడి 
తేజోమార్గము - ఈ మార్గమున బోవువారు యోగాభ్యాసము చేత 
వైరాగ్యము పరమోపశాంతియును కలిగి సంకల్ప రహితులయి 
మనస్సన్యాసము గలవారై క్రమముగా సూర్యలోకమును పొంది 
అనంతరము (బ్రహ్మలోకము జేరి ముక్తులగుచున్నారు. దీనినే 
సూర్యమార్గమనియు, నివృత్తి మార్దమనియు జెప్పుదురు. 
2. ధూమాది మార్గము - కర్మ చేయువారు అనగా 
“అగ్ని హోత్రం తపస్సత్యం వేదానాం చానుపాలనమ్‌ 
ఆతిధ్యం వైశ్య దేవంచ ఇష్టమిత్యభిధీయతే 2 
అగ్ని హోత్రములు తపస్సు సత్యవార్బరిపాలన వేదపఠనము అతిధి 
అభ్యాగతులకు ఆతిధ్యమిచ్చుట వైశ్య దేవకర్మ చేయుట మొదలుగా 
గల కర్మలను జేయువారికి పితృలోకమునకు బోవు మార్గము తాము 
చేయు అగ్ని హోత్ర ధూమము ద్వారా కలుగును. 


110 


“ధూమో రాత్రి స్తధా కృష్ణ ష్టణ్మాసా దక్షిణాయనమ్‌ 
తత్ర చానమసం జ్యోతి ర్యోగీ ప్రాహ్యనివర్తతే॥” 
- భగవద్దీత - 8 అ. 25 శ్లో 
పొగ రాత్రి కృష్ణపక్షము దక్షిణాయణము పితృయానము పింగళానాడి 
- యీ మార్గమున బోవు వారు చంద్రలోకమున జేరి అచ్చట 
పుణ్యఫవలము ననుభవించి “క్షీణ పుణ్యే మర్యలోకం విశన్తి” అను 
న్యాయము చొప్పున మేఘమందుబడి జలమై, ఆ జలరూపమున 
ఓషధులలో జేరి అన్నమై, తద్వారా శుక్షంబై స్తీ గర్భంబునంజేరి 
గర్భనరకమనుభవించి జననమై కర్మలు చేయుచు చచ్చుచు పుట్టు 
చుందురు. ఈ మార్గమున బోవు వారికి పుణ్యక్షయానంతరము పునర్జన్మ 
కలదు. దీనినే ప్రవృత్తి మార్గమనియు, చంద్రమార్గమనియు జెప్పుదురు. 
అపరోక్ష జ్ఞానము గలవారు సాధనచతుష్టయ సంపత్తిగలవారై శ్రవణమనన 
నిదిధ్యాసల చేత బ్రహ్మవేత్తలై పై రెండు మార్గములను విడిచి జీవన్ముక్తులై 
పిమ్మట విదేహముక్తులగుదురు. 


పంచీకరణము 


సంఖ్యను గురించి చెప్పునది గనుక సాంఖ్యమనియు పంచమహాభూతముల 
యొక్క భాగములను వ ంచిపెట్టుటను తెలియజేయునది గనుక 
పంచీకరణమనియు జెప్పెదరు. 


“మాయాశ్ళబళితం బ్రహ్మ బ్రహ్మణోరవ్యక్తం, అన్యక్తానిమహత్‌, 
మహతో అహంకారః అహంకారాత్సంచతన్మాత్రాణి, పంచతన్మా 
త్రేభ్యోయ పంచమహాభూతాని, పంచమహాభూతేభ్యో అఖీలంజగత్‌” 
నిర్గుణ సాక్షాత్మారపరబ్రహ్మస్వరూపమునందు చంద్రునియందలి చంద్రిక 
వలె మాయాశక్తి యుండును. అదియే మూలప్రకృతి. బహిర్ముఖ వ్యాప్తియెనప్పుడే 
యీ మాయాశక్తి కలదు. వృత్తిరహితమప్పుడు మాయాశక్తి లేదు. అసత్యమగు 
111 


ప్రపంచమును సత్యమని నమ్మించెడి వృత్తియే మాయ. 


ఒక వస్తువుకు దగ్గబిగా వుండి చూచినపుడొక రూపమును దూరమున 
నుండి చూచినపుడు మజీయొకరూపమును విశేష దూరముననుండి 
చూచినప్పుడు యింకొకరూపమును కలిగియుండుట మనము కన్నులారా 
జూచుచుంటిమి. ఒక వస్తువుయందే వివిధ రూపములుండుట నుంచి నిజమైన 
రూపము లేదని మనకు తెలియగలదు. ఏ వికారముతో చూచితే ఆ వికారముతో 
కనుబడును. వికారములు చూపునందేయున్నవి. త్రాటిని చూచి పామని 
భయపడినవానికి అది పాము గాదు త్రాడు అని చెప్పిన మాత్రముననే 
లాభముండదు. ఆ మిథ్యాస్వరూపమగు పామును చంపనుద్యోగించి కర్రను 
దీపమును తీసుకపోయి కర్రతో దెబ్బవేయ ఆ పాము కదలక మెదలక 
యుండుటను చూచి యది పాము గాదు త్రాడని భయపడినవానికి చెప్పి వానిని 
గూడ తీసుకపోయి చూపించగను ఆ భయము పోయి త్రాడను నిశ్చయము 
కలుగును. అట్లు గాక దీపమును కర్రను తీసుకపోయి వాని భయము తీర్చకనే 
అది పాము కాదు త్రాదని చెప్పిన వీనిని వెర్రివాడని చెప్పుదురు. వాడి భయమున్ను 
పోదు. స్వప్నావస్థయందు గనిన కల అసత్యమని తెలిసినను తాను నిజముగా 
జూచినట్లుగను పనులు అన్నియు జేసినట్లుగను కథగా జెప్పినరీతిని యా 
ప్రపంచమంతయు అసత్యమనియు అబద్ధమనియు నిశ్చయముగా తెలిసినను 
అధ్యారోపాపవాదముగా ప్రపంచ సృష్టిని పంచీకరణమందు చెప్పవలసివచ్చెను. 

ఈ మాయ త్రిగుణాత్మిక గనుక సత్వగుణము రజోగుణము తమో గుణము 
అను మూడు గుణములు కలది. ఈ మాయ వచ్చిన తోడనే నిర్గుణ బ్రహ్మకు 
సగుణ బ్రహ్మయని చెప్పవలసివచ్చెను. 
సత్వగుణము - జ్ఞానసుఖములయందిచ్చను పుట్టించును 
రజోగుణము - రాగతృష్టలయందిచ్చను పుట్టించును 
తమోగుణము - విపరీత జ్ఞానము నిద్రాలస్యాదులు పుట్టించును. 
సత్వగుణము యొక్క ఉత్తమగతి - బ్రహ్మ ధర్మదేవత, మహత్తు, అవ్యక్తములు 

కలిగెను. 


112 


సత్వగుణము యొక్క మధ్యమగతి - సోమయాజులు, బుషులు, దేవతలు, 
వేదాభిమానులు, (ధ్రువుడు, వర్మ దేవతలు, పితరులు మొదలగువారు 
కలిగిరి. 

సత్వగుణము యొక్క అధమ గతి - వానప్రస్థులు, సన్వాసులు, బ్రాహ్మణులు, 
విమాన సంచారులు, నక్షత్రములు, దైత్యులు మొదలగువారు కలిగిరి. 

రజోగుణము యొక్క ఉత్తమగతి - గంధర్వులు, గుహ్వాకులు, యక్షులు, 
విద్యాధరులు, అప్సరసలు మొదలుగవారు కలిగిరి. 

రజోగుణము యొక్క మధ్యమగతి - రాజులు, క్షత్రియులు, రాజపురోహతులు, 
వాదము జేయువారు మొదలగువారు పుట్టిరి. 

రజోగుణము యొక్క అధమగతి - మల్లులు, నటులు, యోధులు, జూదరులు, 
తాగుబోతులు మొదలుగవారు పుట్టిరి. 

తమోగుణము యొక్క ఉత్తమగతి - చారణులు, పక్షులు, పురుషులు, రాక్షసులు, 
పిశాచములు, మొదలుగాగలవి కలిగెను. 

తమోగుణము యొక్క మధ్యమగతి - ఏనుగు, గుజ్జిము, శూద్రులు, తురకలు, 
సింగము, పులి మొదలుగా గలవి కలిగెను. 

తమోగుణము యొక్క అధమగతి - వృక్షములు, పురుగులు, తేళ్లు, చేపలు, 
తాబేళ్ళు, మృగములు, పశువులు, మొదలుగాగలవి కలిగెను. 

సత్వగుణము - కోపము లేక, సంకల్పమును లేక, కలిమిలేములు సమముగా 
జూచుచు గురుసేవచేయుట. ఈ గుణములు కలిగి చచ్చినవాడు 
బ్రహ్మలోకమందు గాని దేవలోకమందు గాని తిరిగి పుట్టును. 

రాజస గుణము - కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు కలిగియుండుట. 
మనస్తాపము కలిగియుండుట. ఈ గుణములు కలిగి చచ్చినవాడు 
స్రీ యోనియందు బుట్టును. 

తమోగుణము - దయలేమి, ఆలస్యము, అలసట, జయము, అహంకారము 
విశేషముగా గలియుండుట, కోపమధికము ఈ గుణములు కలిగి 


113 


చచ్చినవాడు గాడిదయై పుట్టును. 

(కావున సర్వకాలములయందును సాత్వికగుణమే కలిగియుండవలెను) 

ఈ త్రిగుణాత్మక యగుసగుణబ్రహ్మయందు అవ్యక్తము పుట్టెను. అది 
య మూలప్రకృతి. ఆ అవ్యక్తమందు మహత్తత్వమును, మహత్తత్వమందు 
అహంకారమును, అహంకారమందు శబ్ద స్పర్శరూపరస గంధంబులనియెడు 
పంచతన్మాత్రలు కలిగెను. ఆ పంచతన్మాత్రల వలన బృధివ్యాప స్తేజో 
వాయ్వాకాశంబులనియెడు పంచభూతంబులును, ఆ పంచభూతంబుల యొక్క 
అన్యోన్యసమ్మేళనమువలన సమస్త జగత్తును ఏరుపడియెను. 
అవ్యక్తము రెండు విధములు : 
1) మాయ 2) అవిద్య 

అందు మాయ శుద్ధ సత్వ (ప్రథాన గనుక పరబ్రహ్మజ్ఞానమును 
కలుగజేయును. అవిద్య మలిన సత్వ ప్రధాన గనుక ప్రపంచ జ్ఞానమును 
కలుగజేసి విషయములయందు మనస్సును ప్రవేశింపజేయును. మాయా 
ప్రతిబింబము సర్వజ్ఞత్వాది గుణములు గల ఈశ్వరుడనియు అవిద్యా 
ప్రతిబింబము కించిజ్ఞత్వాదిగుణములు గల జీవుండనియు ఆ యీశ్వరునకే 
అవ్యాకృతుడు లేక అంతర్యామియనియు ఆ జీవునకే ప్రాజ్ఞుడనియు 
పారమార్ధికుడనియు చెప్పుదురు. ఈశ్వరునకు మాయయే కారణ శరీరమును 
సుషుప్తవ్యస్థయును ఆనందమయకోశంబును అగును. జీవునకు అవిద్యయే కారణ 
శరీరమును సుషుప్తవస్థయును ఆనందమయకోశంబును అగును. 

సగుణ బ్రహ్మము త్రిగుణములలో తమోగుణమును వీక్షించుట చేత 
ఆవరణశక్తి గలిగెననియు, ఆవరణ శక్తి ప్రతిబింబమే విక్షేపశక్తియనియు 
చెప్పుదురు. 

మాయాప్రతిబింబము యీశ్వరుడనగా, మాయయందు ప్రతిఫలించిన 
ఆత్మయందు యీశ్వరుడు కలిగెను అని (గ్రహించునది; అట్లే తక్కినవానిని 
(గహించునది. ఆత్మ యనగా సగుణ బ్రహ్మయని చెప్పుదురు. 


114 


మహదహంకారమునందు శబ్దగుణకమగు ఆకాశము కలిగెను. 
ఆకాశమునందు శబ్బస్పర్శగుణకమగు వాయువు కలిగెను. వాయువునందు 
శబ్ద్బస్పర్భరూపగుణకమగు అగ్ని కలిగెను. అగ్నియందు శబ్దస్పర్శ్భరూపరస 
గుణకమగు జలము కలిగెను. జలమునందు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 
గుణకమగు పృధివి కలిగెను. ఆ పృధివియందు ఓషధులు కలిగెను. ఓషధుల 
వల్ల అన్నము కలిగెను. అన్నము వలన జీవులు వృద్ధి బొందిరి. 


ఈశ్వరునికి సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర యీశాన్యములనెడు 
అయిదు ముఖములు గలవు. అందలి యీశాన్య ముఖమందు ఆకాశము పుట్టెను. 
అఘోర ముఖమునందు వాయువు పుట్టెను. తత్పురుష ముఖమందు అగ్ని పుట్టెను. 
వామదేవ ముఖమందు ఉదకము పుట్టెను. సద్యోజాత ముఖమందు పృథివి 

పంచమహాభూతములు తామస సమష్టిపంచభూతములని తామసవ్యష్టి 
పంచభూతములని రెండు సమభాగములుగ జేయబడెను. 


పృధివి = పృథివి + 4 పృధివి. 
జలము =శ్చే జలము +4 జలము. 
అగ్ని = అన్ని + శీ అగ్ని. 
వాయువు = శ వాయువు + శ వాయువు 
ఆకాశము = 4 ఆకాశము శే ఆకాశము. 


ఈ అరభాగములలో మొదటియరభాగములు తామస సమష్టి పంచ 
భూతమలు. వానిని వేరుగనుంచి రెండవయరభాగములగు తామస వ్యష్టి 
పంచభూతములను యొక్బొకృటి నాలుగుభాగములుగ విభజించునది. 


115 


శీపధివి = పే పృధివి + 1 పృధివి +4 పృధివి + శ పృథివి. 
సే జలము =శే జలము + సి జలము + శజలము + శే జలము, 
జే అగ్ని + అగ్ని +4 అగ్ని + అన్ని, 

శ వాయువు = శ వాయువు + వాయువు 4 వాయువు+1 వాయువు. 
శ ఆకాశము ౫౫ ఆకాశము +4 ఆకాశము 7-4 అకాశము-1 ఆకాశము, 


ఒక భూతమునకొక పెద్ద భాగమును తక్కిన భూతముల చిన్న భాగముల 
నొక్ళొక్కటియును కలిసి పంచీకృతమగు భూతమగును. అట్టి పంచీకృతములగు 
భూతములతో జేయబడినదియె కరచరణా ద్యవయవములతో గనుబడు యీ 
స్థూల శరీరము. 


పంచీకృతపంచ 
మహాభూతములు 
ఆకాశ ను=ు ఆకాశము+-1 వాయువు +1 అగ్ని + శ్రజలము + పృథివి, 
ఇందువలన మోహము; లజ్ఞ,భయము, "ద్వేషము, రాగములు 
కలిగను, సదాశివుండు అధిదేవత. పరాశ_క్లి, 


( . అపంచీకృత పంచమహాభూతములు, 


వాయువు = ] ఆకాశము+ !వాయువు+ అగ్ని+, జలము+, పృధివి. ఇందువలన 
పడియుండుట, చాచుట, ముడుచుట, ఎగురుట, పరుగెత్తుటలు కలిగెను. 
ఈశ్వరుడు అధి దేవత. ఆది శక్తి. 

అగ్ని = ! ఆకాశము+ వాయువు+4 అగ్ని+; జలము+; పృధివి ఇందువలన 
సంగమము, ఆలస్యము, నిద్ర, దప్పిక, ఆకలి కలిగెను. రుద్రుడు అధి దేవత. 
ఇచ్చాశక్తి 

జలము = | ఆకాశము+ ,వాయువు+; అగ్ని+, జలము +] పృధివి ఇందువలన 
శుక్రము, రక్తము, చెమట, మూత్రము, ఉమ్మినీరు కలిగెను. విష్ణువు అధి దేవత. 


116 


జ్ఞాన శక్తి. 

పృధివి = + ఆకాశము+ ,వాయువు+, అగ్ని+, జలము+, పృథివి. ఇందువలన 
రోమములు, నరములు, చర్మము, మాంసము, ఎముకలు కలిగెను. బ్రహ్మ 
అధిదేవత. క్రియా శక్తి. 

తత్వములు - యిరువదియైదు 

1. జ్ఞాత - 3 తమోగుణసంబంధమగు ఆకాశము. ఇదియే సమిష్టి భాగము. 
దీనికి సాధనము జ్ఞానము. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు 
అంతరింద్రియముల యొక్క విషయవ్యాపారములను ఏ తెలివిచేతను 
తెలిసికొనునో ఆ తెలివియే అంతఃకరణస్థానమందున జేరి జ్ఞాతయనియు 
జీవుడనియు జెప్పబడును. వీనికే ప్రత్యగాత్మ, బీవసాక్షి అంతర్యామి, పరమాత్మ 
యనిపేరులు. అధిదేవత కూటస్టుడు. విషయము జ్లేయము. సాత్వికాకాశమందలి 
యర్థభాగము ప్రత్యగాత్మాధి దేవతతో గూడి జ్ఞాతయందు జేరి సకలేంద్రింయ 
ప్రభుత్వము జేయుచున్నది. 

2. మనస్సు - + తమోగుణ సంబంధమగు ఆకాశము + ! తమోగుణ సంబంధ 
మగువాయువు. కంఠ స్థానము సాత్విక వాయువులో సగభాగముచంద్రాధి 
దేవతతో మనస్సునందు జేరి సంకల్పించుచున్నది. 


117 


రాక్‌ శై ల్‌ § fs ద్ద Er 
28 జ Ae: ల జి న గ న 
EO దర haw 2 వ చ ర్త ఆ 
చ శ ౫ Sv RR gu ప 
rig Ge aff a గ 
ల్‌ వవ Bt Put 
ణ్‌ i | | 
# J . | 
5 (| శ శ | Am 
డ్‌ స్స్‌ # | గే 
| 0 | 
h ® శ్రీ వ fh 
9 Ss 
క న | / 
# స్త్‌ (ధా | ie 
hia శ శ gE 
a శ్‌ కీ చ. 
| | | 1 మే 
యహ స జ జ | . 
i 4 ళు 2B | + | 
es rere న 
జ్‌ శే శి సే 7 
య! Pole 
| శీ | f = శీ # | గ 
నే fe సి g 
(a = పం 
శబ # |e 
తత స 


8. బుద్ధి - తమోగుణ సంబంధమగు ఆకాశము +, తమోగుణ సంబంధమగు 
అగ్ని. ముఖము స్థానము. సాత్వికాగ్నిలో సగభాగము 
బృహస్వత్యాధి దేవతతో గూడి బుద్ధియందు నిలిచి మనస్సునందలి 
సంకల్పములను నిశ్చయిస్తున్నది. 


118 


4. చిత్తము - ! తమోగుణ సంబంధమగు ఆకాశము + :! తమోగుణ వెలుపలికి త్రోయుచు వాగింద్రియమందు జేరి అకారాది యేబది 


సంబంధమగు జలము. అధి దేవత జీవుడు. నాభిస్థానము. సాత్విక యక్షరములను బలికించుచు వాంతి మొదలుగువానిని 

జలములో సగభాగము క్షేత్రజ్ఞాధి దేవతతో గూడి చిత్తమందుజేరి కలుగజేయుచుండును. రాజసాగ్నిలో సగభాగము ఉదానవాయు 

బుద్ధి చేసిన నిశ్చయమును ఆలోచన చేయుచున్నది. వందు జేరి చాచుట ముడుచుట మొదలగు వ్యాపారములను 
5. అహంకారము - ! తమో గుణ సంబంధమగు ఆకాశము + ! తమో గుణ జేయించుచు సుషుమ్నానాడి ద్వారా ఊర్థ్వ ముఖ వ్యాపనము 

సంబంధమగు పృథివి. హృదయము స్థానము. సాత్విక పృధివిలో గలదై జీవునికి పుణ్యము చేత మంచి పదవులను పాపము చేత 

సగభాగము అహంకారముతో గూడి అభిమానించు చున్నది. నరకమును కలుగజేయును. 

“హృది ప్రాణో గుదే పాన స్సమానో నాభి సంస్థితః 9. ప్రాణ వాయువు - ! తమోగుణ సంబంధమగు వాయువు + ! తమోగుణ 


ఉదానః కంఠదేశస్టో వ్యాన స్పర్వశరీరగః” సంబంధమగు జలము. 


6. సమాన వాయువు - ! తమోగుణ సంబంధమగు వాయువు + ! తమోగుణ 
సంబంధమగు ఆకాశము. ప్రాణాపానముల మధ్యను నాభి 
స్థానమందుండి భుజించిన భక్ష్యభోజ్యచో ష్య లేహ్యములనెడు 
చతుర్విధాన్నమును జీర్ణము చేసి సప్తధాతువులకు పంచిపెట్టి 
దారుధ్యమును కలుగజేయును. రాజసాకాశములో సగభాగము 
సమానవాయువందు జేరి జఠరాగ్నిని ప్రజ్వరిల్లజేసి చతుర్విధ 
పదార్థములను పచనము చేయుచున్నది. 


“ముఖ నాసిక యోర్మధ్యే ప్రాణ స్పంచరతే సదా.” - ఉత్తరగీత 
హృదయన్థానమందుండినదై ముక్కు రంధ్రముల గుండ ఉచ్చ్వాస్వ 
నిశ్వాసరూపములచేత 21600 హంసలుగా సంచరించును. 
రాజస జలములో సగభాగము ప్రాణవాయువందు జేరి 
నోటియందుండి ఉచ్చారణను, నాభియందుండి శబ్దమును 
గలుగజేయును. ముక్కునందుండి శ్వాసలకు పూరించుట 
రేచించుటలు జేయును. హృదయమందుండి దగ్గు మొదలుగా 
గల వ్యాధులు గలుగజేయును. 


10. అపానవాయువు - ! తమోగుణ సంబంధమగు వాయువు + ! తమోగుణ 
సంబంధమగు పృథివి. మలమూత్ర ద్వారముల యందుండును. 
రాజస పృథివిలో సగభాగము అపానవాయువందు జేరి 
అథోగమన వ్యాపారము జేయుచు మల మూత్ర శుక్షములను 


7. వ్యానవాయువు - శ తమోగుణ సంబంధమగు వాయువు. ఇదియె సమిష్టి 
భాగము. ఈ వాయువు శరీరమందతను వ్యాపించినదై కన్నులు 
చెవులు కాలిమడెమలు పిరుదులు ముక్కు యీ స్థానముల 
యందుండి ప్రాణాపాన వాయుసంచారమును గలుగజేయును. 
రాజస వాయువులో సగభాగము వ్యాన వాయువందు జేరి అన్న 


వెళ్లద్రోయును. 
రసమును నరములకు బంచిపెట్టును. au 
ఉపాన వాయువులు : 
8. ఉదానవాయువు - ! తమోగుణ సంబంధమగు వాయువు + ! తమోగుణ 
సంబంధమగు అగ్ని. ఈ వాయువు కంఠస్థానమందుండి యిష్ట 1) నాగము - వాక్కునందుడి మాట్లాడించును. వాంతి 
చేయించును. 


పదార్థములను తినుచు మ్రింగుచు అసహ్య పదార్థములను 
119 120 


11. 


12. 


18. 


14. 


15. 


16. 


2) కూర్మము - కన్నులు మూయుట తెరచుటలను చేతులు 
యిచ్చుట పుచ్చుకొనుటలయందును వ్యాపారముల జేయించును. 
3) కృకురము - పాదము స్థానముగా గలదై తుమ్మించును. 
4) దేవదత్తము - ఉపస్థస్థానముగా గలదై ఘోషించును. 
5) ధనుంజయము - పాయుస్థానముగా గలదై ఆవలింతలు 
కలుగజేయును. 

శ్రోత్రేంద్రియము - ! తమోగుణ సంబంధమగు అగ్ని + 3 తమోగుణ 
సంబంధమగు ఆకాశము. సాత్వికాకాశములో సగభాగము 
దిక్కులనే అధి దేవతతో గూడి శ్రోశ్రేంద్రియమందు జేరి వివిధ 
శబ్దములను గ్రహిస్తున్చది. 

త్వగింద్రియము - ; తమోగుణ సంబంధమగు అగ్ని + ; తమోగుణ 
సంబంధమగు వాయువు. సాత్వికవాయువులో సగభాగము 
వాయువు అను అధి దేవతతో గూడి త్వగింద్రియమందు జేరి 
స్పర్శలను (గహిస్తున్నది. 

చక్షురింద్రియము - ! తమోగుణ సంబంధమగు అగ్ని. ఇదియే సమిష్టి 
భాగము. సాత్వికాగ్నిలో సగభాగము సూర్యుడను అధి దేవతతో 
గూడి రూపములను జూచుచున్నది. 

జిహ్వేంద్రియము - తమోగుణ సంబంధమగు అగ్ని + 3 తమోగుణ 
సంబంధమగు జలము. సాత్విక జలములో సగభాగము వరుణుడు 
అను అధి దేవతతో గూడి సప్తవిధ రసగ్రహణమును జేయును. 

ఘ్రాణేంద్రియము - ! తమోగుణ సంబంధమగు అగ్ని + 3తమో గుణ 
సంబంధమగు పృధివి. సాత్విక పృధివిలో సగభాగము అశ్వినులు 
అను అధి దేవతలతో గూడి వాసనలను గ్రహించును. 

శబ్దము - శ తమోగుణ సంబంధమగు జలము + +; తమోగుణ 


121 


17. 


18. 


19. 


20. 


21. 


22, 


28. 


24. 


25. 


సంబంధమగు ఆకాశము. శోత్రము స్థానము. 

స్పర్శము - తమోగుణ సంబంధమగు జలము + ; తమోగుణ 
సంబంధమగు వాయువు. త్వక్కు స్థానము. 

రూపము - ; తమోగుణ సంబంధమగు జలము + ; తమోగుణ 
సంబంధమగు అగ్ని. నేత్రము స్థానము. 

రసము - | తమోగుణ సంబంధమగు జలము. ఇదియె సమిష్టి భాగ 
విషయము మాధుర్యముగానుండుట. జిహ్వ స్థానము. 

గంధము - 3 తమోగుణ సంబంధమగు జలము + :! తమోగుణ 
సంబంధమగు పృథివి. (ఘాణేందియము స్థానము. 

వాగింద్రియము - : తమోగుణ సంబంధమగు పృథివి. + , తమోగుణ 
సంబంధమగు ఆకాశము. రాజసాకాశములో సగభాగము 
సరస్వతియను అధి దేవతతో గూడి మాటలను పలికిస్తున్నది. 

పాణింద్రియము - [తమోగుణ సంబంధమగు పృధివి + ! తమోగుణ 
సంబంధమగు వాయువు. రాజస వాయువులో సగభాగము 
ఇం(ద్రుడను అధి దేవతతో గూడి దానములను చేయుచున్నది. 

పాదేంద్రియము - ! తమోగుణ సంబంధమగు పృధివి + ! తమోగుణ 
సంబంధమగు అగ్ని. రాజసాగ్నిలో సగభాగము ఉపేంద్రుడు 
అనను అధిదేవతతో గూడి గమనాగమనములు చేయుచున్నది. 

ఉపస్టేంద్రియము - శతమోగుణ సంబంధమగు పృధివి + తమోగుణ 
సంబంధమగు జలము. రాజసాగ్నిలో సగభాగము (బ్రహ్మ అధి 
దేవతతో గూడి విషయానందములను గలుగజీయుచున్నది. 

పాయురింద్రియము - ! తమోగుణ సంబంధమగు పృథివి. ఇదియె సమిష్టి 
భాగము. రాజసపృధివిలో సగభాగము మృత్యువు అను అధి 
దేవతతో గూడి మల విసర్దనము చేయుచున్నది. 


122 


జ్ఞాత మనోబుద్ధిచిత్తాహంకారంబులే అంతరింద్రియములు. 
సమానవ్యానోదానప్రాణాపానంబులే పంచప్రాణంబులు. 
శ్రో త్రత్వక్చక్తుర్ణిహ్వాఘాణంబులే జ్ఞానేంద్రియంబులు. 
శబ్దస్పర్భ రూప రసగంధంబులే పంచతన్మాత్రలు పంచవిష 
యంబులు 
వాక్సాణిపాదపాయూపస్థంబులే కర్మేంద్రియంబులు 
ఈ యిరువదియైదును గూడి స్థూల శరీరంబని చెప్పబడును. 
జ్ఞాత కూటస్టుడను అధి దేవత చేత ట్రేరేపింపబడి సమాన వాయువుతో గూడి 
(శోత్రేంద్రియద్వారా శబ్బములను (గ్రహించుచు వాక్కు చేత 
పలుకుచుండును. 
జ్ఞాత మనోరూపుడై చంద్రాధి దేవత చేత బ్రేరేపింపబడి వ్యానవాయువుతో గూడి 
త్వగింద్రియద్వారా స్పర్శలను గ్రహించుచు పాణీంద్రియము ద్వారా 
దాన ప్రతిగ్రహములను చేయుచుండును. 
జ్ఞాత బుద్ధి రూపుడై బృహస్పత్యధి దేవత చేత బ్రేరేపింపబడి ఉదాన వాయువుతో 
గూడుకొని చక్షురింద్రియముద్వారా రూపములను గ్రహించుచు 
పాదేంద్రియము చేత గమనానగమనంబులు చేయుచుండును. 


జ్ఞాత చిత్తరూపుడై క్షేత్రజ్ఞాధి దేవత చేత బ్రేరేపింపబడి ప్రాణవాయువుతో గూడుకొని 


జిహ్వేంద్రియము ద్వారా రసములను గ్రహించుచు గుహ్యేంద్రియము 
ద్వారా మూత్ర విసరనయు శుక్షశోణితముల విసర్ణనయు చేయుచు 
సంభోగముల యందానందించుచుండును. 

జ్ఞాత అహంకారరూపుడై రుద్రాధి దేవత చేత ట్రేరేవింపబడి అపాన వాయువుతో 
గూడుకొని ఘ్రాణేంద్రియము ద్వారా గంధములను (గహించుచు 
పాయురింద్రియము ద్వారా మలమును విసర్జించుచుండును. 
జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు పంచప్రాణములు మనోబుద్దులు. 


123 


యీపదు నేడింటితో గూడినది సూక్ష్మ శరీరంబు. జ్ఞాతయే కారణ శరీరంబు. 
సూక్ష్మ శరీరంబునకు పందొమ్మిది తత్వంబులని కొందు చెప్పెదరు. పైన 
జెప్పబడిన పదునేడును చిత్తాహంకారంబులు రెండునుగూడి పందొమ్మిది 
యగును. 


తత్వములు అథిదేనతలు విషయములు 

1. జ్ఞాత కూటస్టుడు జ్లేయము 

2. మనస్సు చంద్రుడు సంకల్పవికల్పములు 

3. బుద్ధి బృహస్పతి నిశ్చయము 

4. చిత్తము క్షేత్రజ్ఞుడు చంచలము 

5. అహంకారము రుద్రుడు నేననెడి అభిమానము 

6. సమానవాయువు జయుడు ఆహారమును పచనము చేయుట 
7. వ్యానవాయువు విశ్వయోని అన్నరసమును పంచి పెట్టుట 

రి. ఉదానవాయువు అజుడు తినుట్యమింగుట మొ॥వి 

9. ప్రాణవాయువు విశిష్టుడు శ్వాసరూపమున సంచరించుట 
10. అపానము విశ్వకర్త మలములను ద్రోయుట 

11. శోత్రము దిక్కులు శబ్దములను వినుట 

12. త్వక్కు వాయువు స్పర్శలను దెలిసికొనుట 

13. చక్షువు సూర్యుడు దశవిధరూపములను చూచుట 
14. జిహ్వ వరుణుడు రుచులను దెలిసికొనుట 

15. (ఘాణము అశ్వినులు వాసనలను దెలిసికొనుట 

16. శబ్దము సదాశివుడు ఏకదేశశబ్దమును దెలిసికొనుట 
17. స్పర్శము ఈశ్వరుడు ఏకదేశ స్పర్శను దెలిసికొనుట 
18. రూపము రుద్రుడు ఏకదేశ రూపమును దెలిసికొనుట 
19. రసము విష్ణువు ఏకదేశ రసమును దెలిసికొనుట 
20. గంధము (బ్రహ్మ ఏకదేశ గంధమును దెలిసికొనుట 


124 


21. వాక్కు అగ్ని పుణ్యపాపమి(శ సంభాషణము 
22. పాణి ఇంద్రుడు దానప్రతి గ్రహములు 

23. పాదము ఉపేంద్రుడు గమనాగమనంబులు 

24. గుహ్యము బ్రహ్మ సంయోగానందము 

25. పాయువు మృత్యువు మలవిసర్జనము 


పంచ మహాభూతముల యొక్క సమిష్టివ్యష్టిభాగముల అన్యోన్య సమ్మేళనము 


వలన యిరువదియైదుతత్త్వంబులు కలిగెను. యేభూతము యొక్క వ్యష్టి భాగములు 
ఆయాభూతము యొక్క సమిష్టి భాగముతో కలియగను యిరువదియైదు 
తత్వములు లయమై పంచమహాభూతములు నిలుచును. పృథివి జలమందును 
జలమగ్నియందును అగ్ని వాయువందును వాయువు ఆకాశమునందును 
ఆకాశమహంకారమందును అహంకారము మహత్తత్వమందును, మహతత్వము 
మూల ప్రకృతియందును మూల ప్రకృతి నిర్గుణ సాక్షాత్మార పరబ్రహ్మ స్వరూప 
మందును లయమగును. 


శరీరములు 


స్థూల శరీరము - త్వకృర్శ్మమాంసరుధిరమేధో మజ్జాస్థి యనుసప్తధాతువులతో 


కూడుకొని యుండునదియు మాతాపితల యొక్క శుక్షశోణితముల 
వలన బుట్టినదియును కరచరణాద్యయవములు గలిగి, (శోత్రత్వకృర్ణిహ్వా 
(ఘూణంబులు, జ్ఞాతమనో బుద్ధి చిత్తాహంకారంబులనెడు అంతరింద్రి 
యంబులు, సమానవ్యానోదాన పాణాపానంబులనెడు పంచ 
ప్రాణములు, శబ్దస్పర్శరూపరస గంధంబులనెడు పంచవిషయంబులు, 
వాక్సాణి పాదపాయూవస్థలనెడు కర్మేంద్రియంబులు, యీ యిరువది 
యెదింటితో గూడినదియు స్తంభమువలె ప్రత్యక్షముగ కనుబడునట్టిదియే 
స్థూల శరీరము. 


దీనిని పొందిన 


ఈశ్వరునకు జీవునకు 
125 


1. విరాట్పురుషుడు 1. విశ్వుడు 

2. వైరాజసుడు 2. చిదాభాసుడు 

3. వైశ్వానరుడు 3. వ్యావహారికుడు 

అని చెప్పుదురు. ఇందు జా(గ్రదవస్థ విశ్వుడభీమాని; అన్నమయ 
కోశము. 

“పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితమ్‌ 

శరీరం సుఖదుఃఖానాం భోగాయ తనుముచ్యతే” 

పంచీకరణము చేయబడిన పంచమహాభూతముల వల్ల నేరుపడి ఆగామి 
సంచిత ప్రారబ్ధములు గలిగినట్టి స్థూల శరీరమే సుఖదుఃఖాను భవమున 
కునికిపట్టు. 

దీనిని పొందిన బ్రహ్మవేత్తకు ఓతయని చెప్పుదురు. 


సూక్ష్మ శరీరము : 


“పంచప్రాణ మనో బుద్ధి దశేంద్రియ సమనిత్వం 

అపంచీకృత భూతోత్ధం సూక్షాంగం భోగసాధనమ్‌” 
సమానవ్యానోదాన ప్రాణాపానంబులనెడు పంచప్రాణంబులును మనో 
బుద్ధులను శ్రోత్రత్వక్చక్తుర్ణిహ్వ (ఘాణంబులనెడు జ్ఞానేంద్రియంబులును 
వాక్సాణి పాదపాయూపస్థలనెడు కర్మేంద్రియంబులును యీ పదు 
నేడింటితో గూడినదియు అపంచీకృత పంచమహాభూతముల వల్ల 
యేర్చడి నదియునగు నూక్ష్మ శరీరము నుఖదుఃఖముల 
ననుభవించుటకు సాధకము. దీనిని పొందిన యీశ్వరునకు హిరణ్య 
గర్భుడనియు, బ్రహ్మవేత్తకు అనుజ్ఞాత యనియు బేరులు. ఇందు 
స్వప్నావస్థ; తైజసుడభిమాని ప్రాణమయ మనోమయ కోశంబులు. 


కారణ శరీరము : మలిన సత్వరజ స్తమోగుణాత్మకమైన యవిద్యయే కారణ 


శరీరము. మహదహంకారమే కారణ శరీరము. 


“అనాద్యవిద్యానిర్వాచ్యా కారణోపాధిరుచ్యతే 


126 


ఉపాధిత్రయాదన్య మాత్మాన మవధారయేత్‌” 

వాక్కు చేత జెప్పనలవికానిదియును ఆది లేనిదియు నగు జ్ఞానమే 
కారణ శరీరము. ఆత్మను యా మూడు శరీరములకు విలక్షణముగా 
తెలిసికొనునది. 

దీనిని పొందిన యీశ్వరునకు అవ్యాకృతుడనియు (బ్రహ్మవేత్తకు 
అనుజ్జెకరసుడనియు బేరులు. విజ్ఞానమయ ఆనందమయ కోశంబులు. 
మహాకారణము - తుర్యావస్థ, కూటస్టుడభీమాని. మలిన రహితమైన శుద్ధ 
మనస్సే మహాకారణ శరీరము. దీనిని పొందిన యీశ్వరునకు పరమాత్మయనియు 
బ్రహ్మవేత్తకు అవికల్పుడనియు చెప్పుదురు. ఈ మహాకారణ శరీరమందుండు 
వానికే శరీరత్రయ విలక్షుణడనియు అవస్థాత్రయ సాక్షియనియు, సర్వసాక్షి 
యనియు జెప్పుదురు. హిరణ్మ్యయ కోశము. ఈ శరీరరహితమందు సాక్షిత్వము 
గూడను బోయి పరబ్రహ్మమం దైక్యమగును. అదియ తుర్యాతీతము. 
గమనిక : మలిన రహితమైన శుద్ధ మనస్సు మహదహంకారముతో కలిసినప్పుడు 
దానికి మనస్సనియు జీవుడనియు చెప్పుదురు. 

సాక్షిత్వమున్నంతవరకు నాలుగవ శరీరమగు మహాకారణ శరీరము 
న్నది. అది సాక్షిగా నుండును. ఈ సాక్షిత్వము పోయి, యైక్యమైనపు డాశరీరము 
కూడా బోయి పరబ్రహ్మ స్వరూపము లేక పరిపూర్ణ మగును. దీనినే యచలమ 
నియు జెప్పుదురు. 
జహల్లక్షణము - ఒక దానిని వదిలి మజియొకదానిని తీసికొనుట 
అజహల్లక్షణము - ఒకదానికి తోడు మటియొకదానిని తీసికొనుట 
జహదజహల్లక్షణము - తనకుండిన దానిలో కొంతభాగమునను వదిలి కొంత 
భాగమును తీసికొనుట. 
శ్రవణము - సద్దురువులవద్ద జేరి వేదాంత శాస్త్రములు వినుట 
మననము - పెద్దల వలన దెలిసికొనినదానిని మనసునందు చింతనము చేయుట 
నిధిధ్యాస - ఆ మననము వలన కలిగిన ప్రజ్ఞానమును నిష్ట చేయుట 


12/ 


పంచాగ్నులు - జ్ఞానాగ్ని భూమధ్యమందును ఆత్మయను పదమందును; కాలాగ్ని 
పాదములయందు అహంయను పదమందును; క్షుధాగ్ని నాభియందును; శీతాగ్ని 
హృదయమందును; కోపాగ్ని నేత్రమందును యుండును. 


అవస్థలు 

1. జాగ్రత - శ్రో త్రత్వక్చక్తుర్ణిహ్వాఘాణంబులనెడు జ్ఞానేంద్రియంబులు వాక్సాణి 
పాదపాయూపస్థలనెడు కర్మేంద్రియంబులు మనోబుద్ధి చిత్తాహంకారంబులనెడు 
అంతరింద్రియంబులు యీ పదునాలుగింద్రియ విషయములతో గూడి ఆత్ముండు 
పరాశక్తి సహితుండై సుఖదుఃఖముల నెరింగెడిది జాగ్రత. నేత్ర స్థానము. 
ఇంద్రియములచేత సమస్త పదార్థములను తెలియడమే జాగ్రదవస్థ. దీనిని 
అభిమానించుకున్న జీవుడు విశ్వుడనియు, చిదాభాసుండనియు, వ్యావహారికు 
డనియు, మూడు విధములుగ జెప్పబడును. 

“నేత్రస్థం జా(గతం విద్యాత్మంఠే స్వప్న సమావిశేత్‌ 

సుషుప్తి హృదయస్థంతు తురీయం మూర్భ్యవస్థితః” 
2. స్వప్నము - ఆ పదునాలుగింటితో ఆత్ముడు కంఠ స్థానమునకు వచ్చినప్పుడు 
కన్నది స్వప్నము. జాగ్రదవవస్థయందు అనుభవింపబడిన పదార్థములు 
జ్ఞాపకమునకు రావడమే స్వప్నము. దీనిని అభిమానించుకొనిన జీవునకు 
తైజసుడనియు, స్వప్న కల్పితుడనియు, ప్రాతిభాసికుడనియు మూడు విధములుగ 
జెప్పబడును. 

జాగ్రత్వ్వప్నములయందు రాగద్వేష కామ క్రోధ లోభ మోహ దంభ 
దర్ప మద మాత్సర్య ఈర్ష్య అసూయ అహంకార యిచ్చ భక్తి శ్రద్ధ సుఖ దుః 
ఖంబులు కలుగును. 
3. సుషుప్తి - అంతఃకరణలో చిత్తాహంకారంబులను విడచి మనోబుద్దులతో 
ఆత్ముడు హృదయమునకు వచ్చినప్పుడు సుషుప్యవస్థ. ఇంద్రియములన్ని అవిద్యలో 
కలియడవేం సుషుప్త్యవన్హ. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు 


128 


వ్యాపారశూన్యములైనపుడు నిద్రించుచున్నాడని చెప్పుదురు. ఇదియ సుషుప్త్యవ్యస్థ. 


దీనిని అభిమానించుకొనిన జీవునికి ప్రాజ్ఞుదనియు, అవిచ్చిన్నుడనియు, 
పారమార్థికుడనియు బేరులు. 


4. తుర్యము - ఈ అవస్థయందుకనినది ఏవారికిని చెప్పలేనిదే తుర్యంబు. 
స్థానము మూర్భ్ని దేవుడు గలదనెడి ఆస్తిక్యబుద్ది గలిగి నిత్యానిత్య వస్తు వివేక 
జ్ఞానము గలిగియుండుటయే తురీయము. 

5. తుర్యాతీయము - ఆత్ముడు ఒక్కడై మూలాధారంబునకు వచ్చినప్పుడు 
తన్ను దానుమజచి పరమానంద సుఖ స్వరూపమునుండి యథా ప్రకారంబున 
దిరుగు. ఇదియ అమనస్మంబు. ఈ అవస్థాపంచక మార్దంబు యోగియెరుంగు. 
దీనికే ఉన్మన్యవస్టయనియు చెప్పుదురు. 


పంచ కోశములు 


కోశము= కత్తిని ఒరయును, పిండమును మావియును, కప్పియున్నట్లు 
కప్పెడునదియె కోశము. సంచియని చెప్పుదురు. 
1. అన్నమయ కోశము - 

“అన్నవికార శుక్షశోణితజన్య షడ్భావవికార సహితం 

అన్నేనైవ వధన్‌మానం ఇదం స్థూల శరీరమన్నమయ కోశ” 


అన్నముల వలన బుట్టి అన్నమువలననే వృద్ధినొంది 
శుక్షశోణితముల వలన గలిగిన ఉండుట పుట్టుట పెరుగుట మాజఖుట చిక్కుట 
నశించుట యనునాజుభావ వికారములు గలదై స్తంభము వలె స్టూలమై 
ప్రత్యక్షముగ కరచరణాద్యవయవములతోను త్వక్చర్శ మాంసరుధిరమేదోస్థి 
మజ్జలనెడు సప్తధాతువులతోను గూడినదై సమస్తప్రాణి కోటికి కనుబడెడి స్థూల 
శరీరమే అన్నమయ కోశము. స్తూల శరీరము జన్మముకంటె పూర్వమందును 
మరణమున కుబరమందును లేదు. ఆత్మ యొల్లప్పుడు కలదు గనుక యిది 
యాత్మ కాదు. మాతాపితల యొక్క సంయోగమువలన కలిగి లయమగుచున్నది 
గనుక యాత్మ కాదు. 


129 


2. ప్రాణమయ కోశము - 

“పాణాదిపంచకం ప్రాణమయః కర్మేంద్రియైర్యుతమ్‌” 

సమాన వ్యానోదాన ప్రాణ అపానంబులనెడు పంచప్రాణంబులు 
వాక్సాణి పాదపాయూవస్థలనెడు కర్మేంద్రియంబులు నాగకూర్మకృకుర దేవదత్త 
ధనుంజయులనెడు ఉపవాయువులను గూడి ప్రాణమయ కోశమనంబడు. ఇది 
ఘటముల వలెనే జడ స్వభావము గలిగి క్షుత్పిపాసలతోను రజోగుణ 
అహంకారంబుల తోను గూడుకొని యున్నందున యాత్మ కాదు. 
3. మనోమయ కోశము - హంస స్వరూపంబగు ప్రాణవాయువునందు మనసు 
నిల్వగాను మనోమయ కోశమగును. 

“జ్ఞానేంద్రియైెర్మనోయుక్తం మనోమయ ఇతీరితః” 

మనస్సు, శోత్రత్వక్చక్తుర్ణిహ్వాభ్రూణేంద్రియంబులు అనెడి 
జ్ఞానేంద్రియములైదును జేరి మనోమయ కోశమగును. నేననెడి అభిమానము 
గల మనస్సు జడము గనుక మనోమయ కోశము ఆత్మ కాదు. ఇందు కామక్రోధ 
లోభమోహమదమాత్సర్యములును వికారములును గలవు. కామక్రోధాదివృత్తులు 
ఒకప్పుడుండి యొకప్పుడు లేకపోతున్నవి గనుక యిది యాత్మ కాదు. సుషుప్తిలో 
జడమైపడియుండి అహంకారముతో గూడుకొనియున్నది గనుక యాత్మ కాదు. 
4. విజ్ఞానమయ కోశము - ఆ మనస్సు చేత జ్ఞానమెరిగి ధ్యానమననాదివృత్తి 
కలిగినప్పుడే విజ్ఞానమయ కోశము 

“బుద్ధి జ్ఞానేంద్రియైర్యుక్తం విజ్ఞానమయకోశ, ర్త 

బుద్ధియును శోతత్వక్చక్టుర్ణిహ్వాతభ్రూణేం ద్రియంబులనెడు 
జ్ఞానేంద్రియంబులైదును గూడి విజ్ఞానమయ కోశము. ఈ కోశమందు 
విద్యామదమును, తద్వారా మహదహంకారమును గలదు గనుక యిది యాత్మ 
కాదు. చిచ్చక్తితో గూడుకొని యుండే బుద్ధి వృత్తి జాగ్రత్వప్నములయందు 
బరిణమిస్తున్నందున యిది యాత్మ కాదు. 
5. ఆనందమయకోశము - అజ్ఞానమందు పరమానందమును పొందినాను 
అనెడిదియె ఆనందమయ కోశము. మలిన సత్వరజస్తమో గుణాత్మికమైన 


130 


అవిద్యయే ఆనందమయ కోశము. 
“పియ మోద ప్రమోదవృత్తి మదజ్ఞాన ప్రధాన 
మంతఃకరణం ఆనందమయ కోశ ఇత్యుచ్యతే” 


ప్రియము మోదము (ప్రమోదము అనెడు వృత్తులతో గూడిన 
యజ్ఞానమే ప్రధానముగా గల యంతఃకరణయే ఆనందమయ కోశము. 

ప్రియము = పదార్థమును జూచిన మాత్రమున కలుగు సంతోషము 

మోదము = తనకు లభించిన పిమ్మట గలిగిన సంతోషము 
ప్రమోదము = అనుభవించిన పిమ్మట కలిగిన సంతోషము 

ఈ కోశము ఘటమువలె జడమయినది గనుక యాత్మ కాదు. 
త్రాటిని చూచి పామని భయమును బొందినవానికి విచారణ చేత భయముదీరి 
సంశయము రహితమయినటుల (శ్రవణ మనన నిధి ధ్యాసల చేతను 
నిత్యానిత్యవస్తు వివేక విచారణ చేతను పంచకోశములు రహితమై సర్వసాక్షియగు 
ఆత్మ హిరణ్య కోశమందున్నట్లు తోచబడును. ఆ హిరణ్మయ కోశమును దాటి 
అమనస్మంబయినచో సాక్షిత్వము గూడబోయి పరబ్రహ్మమందైక్యమగును. 
అప్పుడు నిర్దుణసాక్షాత్మార పరబ్రహ్మస్వరూపము దప్ప అన్యమేమియు లేదు. 
చెప్పేవారును లేరు. చూచునది చూడబడునదియు లేక సమస్తము పరబ్రహ్మ 
స్వరూపమగును. 

ఈ కోశములు యొకటొకటిగా యంతరముగానుండును. 
అన్నమయ కోశంబునకంతరముగా ప్రాణమయ కోశంబును, ప్రాణమయ 
కోశంబున కంతరముగా మనోమయ కోశమంబును, మనోమయ కోశంబున 
కంతరముగా విజ్ఞానమయ కోశంబును, విజ్ఞానమయ కోశంబునకంతరముగా 
ఆనందమయ కోశంబును ఆనందమయ కోశంబునకంతరముగా హిరణ్మయ 
కోశంబును గలవు. హిరణ్మయ కోశము యొక్క నాశనమప్పుడు రూపనామ 
క్రియా రహితమును ఆవరణ రహితమును అగు అచల పరిపూర్ణమే నిలచి 
యుండును. 


131 


ఇన్ని అగి 
ప్రణవ విషయము 
ఓం =అ+ఉ+మ్‌ 
శ్లో; (ప్రధమం తారకంచైవ, ద్వితీయం దండముచ్యతే 
తృతీయం కుండలాకారం, చతుర్ధం చార్ధచంద్రికమ్‌ 
పంచమం బిందుసంయుక్తం, ఓమితి జ్యోతిరూపకమ్‌ I 
(ప్రణవము అక్షరత్రయంబై మంత్రత్రయంబై నాదబీందు కళాత్మకంబై 
సృష్టిస్థితిలయ కారణభూతంబై విరాట్సూత్రాత్మ అంతర్యామి భావంభై శక్తిత్రయంబై 
యుండు. 
అకారము - పీతవర్ణము, రజోగుణము, స్థూల దేహము, బుగ్వేదము, నాదము, 
బ్రహ్మ జాగ్రదవస్థ. 
మకారము - కృష్ణవర్ణము, తమోగుణము, కారణదేహము, సామవేదము, కళ, 
మహేశ్వరుడు. సుషుపష్యవస్థ. ఈ స్థితియందు యోగి (బ్రహ్మ 
స్వరూపమును తనయందే కనుగొనును. 
ఉకారము - శుక్లవర్ణము, సత్వగుణము. సూక్ష్మ దేహము, యజుర్వేదము, 
బిందువు, విష్ణు, స్వప్నావస్థ. 
ఓంకారము - శుద్ధసాత్వికగుణము, మహాకారణ దేహము, అధర్వణ వేదము, 
సర్వసాక్షి తుర్యావస్థ. దీనికే అర్ధమాతృక యనియు చెప్పుదురు. 
(ప్రణవము అవాంగ్మానసగోచరము, అవాచ్యము. తుర్యాతీతము. ఉచ్చారణ 
లేదు) 
శో అకారార్డో విష్ణు ర్లగదుదయరక్షాప్రలయకృత్‌ । 
మకారార్షో జీవ స్తదుపకరణం వైష్ణవమిదమ్‌ । 
ఉకారో నన్యార్హం నియమయతి సమృనమనయోః । 
'త్రయీసార (స్యాత్మా ప్రణవ ఇమ మర్గం సమదిశత్‌ ॥ 
ప్రణవమందలి మూడు అక్షరములే మూడు వేదములనియు, మూడు సంధ్యలు 
అనియు, మూడు గుణములనియు చెప్పుదురు. 


132 


ఆశ్రమములు 


(బ్రహ్మచర్యము గార్హస్యము వానప్రస్తము సన్యాసము అని ఆశ్రమములు 
నాలుగు విధములు. 
1. బ్రహ్మచర్యము - బ్రాహ్మణుడు ఉపనయనము అయిన తోడనే నిత్యమును 


(ప్రాతఃకాలమున స్నానముచేసి గురువును ఆశయించి వేదమును 
అభ్యసించుచు అగ్నియందు సమిధా దానము చేయుట, నేలపై 
నిద్రించుట, భిక్షమెత్తుట, గురుశుశూషలు సేయుట మొదలుగా 
గల పనులు చేయుచు శిఖాయజ్ఞోపవీతంబును మౌంజీ కృష్ణాజిన 
దండ కమండల ధరుండై వేదాధ్యయనాది సత్మర్మ సహితుడై స్త్రీ 
సంచారస్థలవర్షితుండై గురుగ్భహవాసుండై క్షౌరాదికర్మ రహితుండై 
యుండవలయు. సర్వకాల సర్వావస్థలయందును బర(బ్రహ్మ 
చింతన కలిగి యుండవలయును. (బ్రహ్మచర్యము = సతిని 
గూడకబోవుట అనియర్ధము చెప్పెదరు. శిఖండికి భార్య లేదు, 
సతిని గూడుట లేదు. కావున దానిని (బ్రహ్మచారియని 
చెప్పవలయును. అందువల్ల దానికిని ముక్తియుండవలయును. 
అట్లు ముక్తి లేదు కాబట్టి బ్రహ్మచర్యమున కదియర్ధము కాదు. 
బ్రహ్మచర్య మనగా (బిహ్మవదార్భమందలి గమనము 
కలిగియుండుట. పరబ్రహ్మస్వరూపావలోకనమందు నడవడిక 


గలవాడు (బ్రహ్మచారి. 


2. గృహస్థాశ్రమము - గృహము అనగా భార్య. అది గలిగి వర్తించువాడు 


గృహస్థుడు. 
“స్నానంసంధ్యాజపోహోమ స్వాధ్యాయయో దేవపూజనమ్‌ 
ఆతిధ్యం వైశ్యదేవంచ సత్మర్మాణి దినేదినే” 
స్నానము, సంధ్య, జపము, హోమము, స్వాధ్యాయము, దేవత 
పూజ, ఆతిధ్యము, వైశ్యదేవము, అనెడు సత్మర్మములును నిత్యము 


133 


చేయవలయును. 


గృహసాశ్రమమునందున్న వాడు అతిధి వాకిట వచ్చి యుండగా 
యెంత ప్రియమైన వస్తువునైనను అతనికి బెట్టక భుజింపగూడదు. 
అతిధిపూజలను జేయవలయును. 


“అతిథి ద్వారతిష్టంతి అపోగ్భహ్హాంతి యేరాః 
ఆపోశనం సురాపానం అన్నం గోమాంస సన్నిభమ్‌” 


అతిథి = ప్రతి దినము రాక, ఒక కాలమందు మాత్రము వచ్చు 
వాడు. (బతికియుండిన కాలమందే దానధార్మములు 
చేయవలయను. చచ్చిన వెనుక ధనము తమతోటిరానేరదు. 
అట్టి దానియందు ఆశపడి మోసపోయినవారై తాము కడుపార 
దినక చేతులారనొకరికి బెట్టక గణించెదరు. తుదకు దొంగలపాలు 
కాని రాజులపాలు గానియగును. 


“అనిత్యాని శరీరాణి విభవో నైవశాశ్వతః 

నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యం ధర్మ సంగ్రహణ” 
శరీరములనిత్యములనియు ఐశ్వర్యము శాశ్వతము కాదనియు 
మృత్యువు వెంటనున్నదనియు తెలిసికొని దాన ధర్మములు 
చేయుచుండవలయును. 

“నాన్నోదక సమందనాం ద్వాదశ్వాఃనపరం వ్రతం 

న గాయత్రాః పరం మంత్రంన మాతుర్దేవతం పరం” 


ఆకలికొనినవారికి అన్నముబెట్టి తృప్తిపజచవలయును. దిక్కులేక 
చచ్చినవారికి అగ్ని సంస్మాఠాదికర్మలు నడుపుచు అభ్యాగతులైన 
యతులకు భిక్ష చేసి యర్శించుట చేతను దరిద్రులకు కావలసిన 
ద్రవ్యము మొదలుగునవి శక్తి కొలది యిచ్చి యాదరించుట చేతను 
వారలకు తృప్తిని కలుగజేయుచు ఆతురులై వచ్చిన సన్యాసులకు 
అన్నమును, ఉండుటకు దగిన తావును యిచ్చి వారలకు తృప్తిని 
గలుగజేయుచుండవలయును. అగ్నిష్టోమాదులైన యజ్ఞకర్మల 


134 


చేత దేవతలను, శ్రాద్ధములచేత పితృదేవతలను, మృష్టాన్న 
భోజనాదుల చేత అతిధులను ఆప్పలను తృప్తినొందించ 
వలయును. 


జన్మయెత్తినందుకు పరోపకారమే ముఖ్యము. 
“పరోపకారాయ ఫలంతివక్షాః పరోపకారాయ వహంతినద్యః 
పరోపకారాయ చరంతిగావః పరోపకారార్థ మిదం శరీరమ్‌” 
అష్ట భోగములు : 
దాసోభృత్య స్సుతో బంధు ర్వస్తు వాహన మేవచ । 
ధన ధాన్య సమృద్ధిశ్చా వ్యష్ట భోగాః ప్రకీర్తితాః 
అగ్ని హోత వైశ్య దేవాదుల చేత దేవతల బుణమును, 


వేదాంతర్థములను దెలిసికొనుట చేత బుషిబుణమును, పుత్రోత్పత్తి చేత 
బీతృబుణమును దీరును. 


3. వానప్రస్థము - తాను ముసలి వాడై తన కుమారునికి బుత్రోత్పత్తి కలిగిన 
పిమ్మట భార్యను పుత్రుని యొద్ద నుంచియైననున లేక ఆమెకు 
తన వెంట రానిష్టమైన యెడల భార్యతోనైనను వనమునకు బోయి 
నివసించి పర్ణశాలయైనను పర్వత గుహయినను ఆశ్రయించి 
మంచు గాలి వర్షము ఎండ అగ్ని వలని భాధలను సహించుచు 
జరారోగంబుల చేత జిక్కి సమర్షుండుగాని సమయంబున నిరశన 
వ్రతుండై పంచాగ్నుల నాత్మారోపణంబు జేయుచు జితేం[ద్రియుడై 
యుండవలయును. ఈ ఆశమమందు 12 సంవత్సరము 
లుండవలెను. అట్లు కాని యెడల యెనిమిదైనా నాలుగైనా 
రెండైనా ఒక సంవత్సరమైనా యుండవలయును. పిమ్మట 
సన్యాసాశ్రమమును స్వీకరించవచ్చును. 

4. సన్యాసము - భార్యను వదిలినటువంటివాడై ఏకాకియై తల వెండ్రుకలు, 
గోరు మోసము వీనిని క్లౌరము చేసికొని (త్రిదండము 
కమండలము సొరకాయ బుర్ర వీనిని ధరించి జితేంద్రియుడై 


135 


యొక్కచోట నుండక స్థిరబుద్ది గలవాడుగాను (బ్రహ్మచింత 
గలవాడుగాను దేశ సంచారము చేయుచు సర్వసంగములను 
విడిచి భుజించిన చోట శయనింపక శయనించిన చోట భుజింపక 
విచ్చలవిడిగా జరించుచు దేహావసానమున కెదురు చూచు 
చుండవలయును. ప్రాణమును కాపాడుకొనుటకు మాత్రము 
మితాహారమును భుజించవలెను. నిత్యము 12000 ప్రణవము 
జపము చేయవలయును. 

(తిదండములు - ఎవడయితే మనోవాక్కాయముల పాపకృత్యములు చేయక 
మనస్సును స్వాధీనము చేసికొనునో ఆతందే మూడుదండములు 
ధరించిన సన్యాసి. బాహ్యమునకు త్రిదండములు ధరించుట 
కాదు. 

There shoulbe be perfect control over ones own mind. 

“మహాపాతకినశ్రైవ శేషాశ్చాకార్యకారిణః 

తపసైవ సుతప్తేన ముచ్యతే కిల్బిషాత్తతః ॥ 

పంచ మహాపాతకములైనను తపస్సు చేత నివర్తియగుచున్నవి. 

పంచమహాపాతకములు - (బ్రహ్మహత్య, కల్లు ([ద్రాగుట, బంగారము 
దొంగిలించుట, గురుభార్యను పొందుట, ఈనలు గురిలో నెవరితో నైన 
గూడియుండుట. 

తే॥ కల్గుద్రావుట గురుపత్ని గవయుటయును 

విప్రజంపుట (బ్రహ్మస్వవిషయమయిన 

ముచ్చిమియు నివిగలిగిన క్రూరజనుల 

(ప్రీతి బొందుటయును మహాపాతకములు - భారతము 

అజ్ఞానము చేత చేయబడిన మహాపాతకములే తపస్సు చేత నివర్తియగును 
గాని సంకల్పము చేత తెలిసి చేయబడిన పాపములు నివర్తి కానేరవు. విజ్ఞానము 
వలన మహాపాపములయినను నశించును. గాని తెలిసి చేసిన పాపములకు 


136 


నివర్తి లేదు. తెలియక చేసిన (బ్రహ్మహత్య, గోహత్య, స్రీహత్య, శిశు హత్య 
మొదలగు మహా పాపములు కూడ నశించును. ఈ సంగతిని మూఢులెజబుంగక 
భంగపడి అంగలార్చుచున్నారు. 


విశ్వామిత్రుడు వినయముచేత (బ్రాహ్మణత్వమును బొందెను. తల బోడి 
చేయించుకున్నంతమాత్రముననే సన్యాసమని చెప్పేయడల భర్త చనిపోయిన 
విధవలకందరికి ముక్తియని చెప్పవలయును. అట్లు చెప్పుటకు వీలు లేదు. 
సంకల్ప రాహిత్యముగాని సన్యాసి నీటియందు నేతి బొట్టు వలెనే విషయములలో 
ముణిగిపోవును. రాగల ఫలమును కోరకయే కర్మను చేయుట సన్యాసము. 
సంకల్ప రాహిత్యమే అసంగము. 

“జన్మ దుఃఖం జరాదుఃఖం జాయాదుఃఖం పునః పునః 

సంసార సాగరం దుఃఖం తస్మాజ్ఞాగ్రత జా(గతః” 

పుట్టుకయును ముదిమియును భార్యయును దుఃఖములకు కారణములని 
గుర్తెటిగి నిత్యానిత్యవస్తువివేకము గలిగి సంసార సాగరమును దాటుటకు 
మార్గమును పెద్దలవలన దెలిసికొనజాలక కపట సన్యాసులు తమ భార్యలనను 
వదలి పరదారలను పరధనమును (గహింపగోరి తమలోని కపటమును 
దెలియనీయక తిరుగుచుండగ వారిని జూచి నిరాశకులు గదాయని 
పూజించుదురు. గురుగింజ దాని ముక్కనందు నలుపు గలిగి యుండురీతిని 
కపట సన్యాసులు వెలుపలికి యోగ్యులవలెనే కనబడుదురు. సహజామనస్క్మ 
రాజయోగులును బ్రహ్మనివ్రాగరిష్టులును అగు పెద్దలు దొరకుట దుర్లభము. 
అట్టి పెద్దలు లభించినను శిష్యుని యొక్క అనేక జన్మములయందు చేసిన పాపము 
వలన కపట సన్వాసులుగానే కనుబడుదురు. అనేక జన్మార్జితపుణ్యమువలననే 
నిజమైన పెద్దలని తెలియగలదు. కోతికి టెంకాయ దొరికినను మధురమును 
గ్రహించలేదు. షండుడు రంభ సరసనున్నను రతి(క్రీడల సుఖమును 
దెలిసికొనజాలడు. ఆవు చంటికి పిణుదులు కప్పియుండి రక్తమును పీల్బునే 
గాని క్షీరమును (త్రాగి మధురమును (గ్రహించలేవు. అట్లే పెద్దల 
సాన్నిధ్యమందున్నను శిష్యుడు పాపకూపారమున బడియుండుటవలన ముక్తి 
కలుగదు. 


137 


సన్యాసము మూడు విధములు - 
1. మందము - సంసారమందలి యుపద్రవములకు నోర్వలేకుండుట చేత 
సన్యసించును. 


2. తీవ్రము - కర్మయబద్ధమని విడిచినవాడు 


1) కుటీచకము - భూసంచారము చేయుటకు శక్తి లేక 
(గామమందునగాని నదీతీరమందుగాని పల్లెయందుగాని 
పట్టణమందుగాని మఠము గట్టుకొని ఉదరపోషణముగా 
బోజనము చేయుచు కాషాయ వస్త్రము దండకమండలము 
ధరించియుండువాడు కుటీచక సన్యాసి. కర్మలను విడిచి పుత్రుని 
యొద్దనే భిక్షను తీసికొనుచు యింటివద్దనే యుండుట. ఇందు 
భుక్తి సుఖమే గాని ముక్తి లేదు. 
2) బహూదకము - గంగ గోదావరి కృష్ణ కావేరి మొదలగు 
పుణ్య తీర్థములయందు స్నానము చేసికొనుచు అయోధ్య మధుర 
కాశి కంచి అవంతిక పూరి ద్వారక మొదలగు పుణ్య స్థలముల 
దర్శించుచు సంచారమునకు శక్తి గలిగి యుండువాడు. 
తీర్థయాత్రల ఫలమెగాని ముక్తి లేదు. 

3. తీవ్రతరము - 
1) హంస - అర్చిరాదిమార్గముల చేత సూర్యలోకము పొంది 
తద్వారా బ్రహ్మలోకము జేరి యచ్చట బ్రహ్మవిచారణ చేసి 
పర[బ్రహ్మమందైక్యమగును. 
2) పరమహంస - జ్ఞానభూమిక లేడింటిలో మొదటి మూడు 
భూమికలోనే యుండి మృతినొందిన స్వర్ణలోకములయందు 
దేవతల చేత పూజింపబడి “క్షీశేపుణ్యేమర్య లోకేవిశన్తి” యను 
న్యాయము చొప్పున భూలోకమునకు వచ్చి స్వప్రయత్నము 
వలన పై భూమికలనెక్కి ముక్తుడగును. అందిచ్చగలవాడు ఆ 
జన్మమందు గాని మటియొక జన్మమందు గాని పై భూమికలకు 


138 


బోగలడు. అట్లు గాక పరిపూర్ణుడు ఈ జన్మయందే విదేహ 
ముక్తుడగును. ఆతండే పరమహంస. అట్టివానినే బ్రహ్మవేత్తయని 
చెప్పుదురు. 


మనోలయము స్వరూపలయమని అరూపలయమని రెండు విధములు. 
స్వరూపలయమును పొందినవారు జీవన్ముక్తులు. వీరు దగ్ధపటలవతుగా 
నుండువారు. అరూపలయమును పొందినవారు విదేహ ముక్తులు. అట్టి వారు 
దగ్గపటలము గూడను లేకుండునట్లు శరీరహితమును ఆగామి సంచిత ప్రారబ్ద 
నాశనమును గలవారని చెప్పబడుదురు. 


ఆగామి సంచిత ప్రారబ్దములు 


సంచితము - అనేక జన్మములనుండి చేసిన పుణ్య పాప కర్మల యొక్కరాసులు. 


ఆగామి - 


ఇదియే బీజవతుగా జన్మకు కారణము 
ఈ జన్మయందు బుద్ధి తెలిసిన పిమ్మట చేసిన పుణ్య పాపకర్మ, 
ఇదియే ముందు జన్మకు కారణమును ప్రారబ్ధమును అగును. 


ప్రారబ్ధము - ఈ జన్మయందు అనుభవించుట కేర్చడిన కర్మఫలము. ఏవారికిని 


ప్రారబ్బ్ధమనుభవించక తీరదనియెడులోకోక్తిని చెవులారా 
వినుచున్నాము. ప్రారబ్దము స్వేచ్చా ప్రారబ్దమని పరేచ్చా ప్రారబ్దమని 
అనిచ్భాప్రారబ్ధమని మూడు విధములు. 

“ప్రారబ్ధం భోగతో నశ్యే త్తత్వజ్ఞానేన సంచితం 

ఆగామి ద్వివిధంకర్మ తద్దేషీ ప్రియవాదినోల” 

“హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి 

లలాట లిఖితారేఖా పరిమార్శుం నశక్యతే” 

చేసికొనినవారికి చేసికొనినంత యననుభవించక తీరదు. 


“ధర ఖర్వాటుడొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుదై 
త్వరతోడన్‌ బజువెత్తి చేరి నిలిచెన్‌ దాళ ద్రుమచ్చాయద 
చ్చిరమున్‌ తతృలపాతవేగమున విచ్చెన్‌ శబ్బ్దయోగాంబుగా 


139 


బొరి దైవోపహతుండు వోవు కడకుంబోవుం గదా యాపదలొ 


బట్టతలవాడొకడు ఎండ దెబ్బవలన పరుగెత్తిపోయి యొక త్రాటిచెట్టు 
క్రిందవ నిలువ నాత్రాటిపండొకటి తటాలున తలపైన పడి 
తలటబ్రద్ధలయ్యెను. కనుక విధినిదాట నెవరితరము. (ప్రారబ్ద 
మనుభవింపక తీరదు. 


మహావాక్యములు 


1. ప్రజ్ఞానం బ్రహ్మ - 


“ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతీవా కరోతిచ 
స్వాద్వస్వాదువిజానాతి తత్ర్రజ్ఞానమితీర్యతే” 
స్వాధిష్టాన చిదాభాసుడైన జీవుడు కన్నులనుండి వెడలిన అంతఃకరణ 
వృత్తితో గూడుకొన్న ఏ జ్ఞానము చేత నేత్రమునకు విషయములగు తెలుపు, 
నలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎజుపు, మిశ్రము, లావు, సన్నము, పొట్టి, 
పొడుగు అనెడి దశవిధ రూపంబులను జూచుచున్నాడో; శ్రోత్రమునుండి 
వెడలిన ఏ జ్ఞానము చేత శోత్రమునకు విషయములగు అకారాది షోడశ 
స్వరూపశబ్దంబులను వినుచున్నాడో; నాసికాద్వారములనుండి వెడలిన 
ఏ జ్ఞానము చేత నాసికకు విషయములగు సుగంధదుర్గంధములను 
(గహించునో; జిహ్వనుండి వెడలిన ఏ జ్ఞానము చేత నాలుకకు 
విషయములగు వగరు తీపి ఉప్పు కారము చేదు పులుపు అనెడి 
షడ్రసములను గ్రహించునో; త్వగింద్రియమునుండి వెడలిన ఏ జ్ఞానము 
చేత త్వగింద్రియమునకు విషయములగు శీత ఉష్ణ మృదు కఠిన 
స్పర్శంబులను (గహించునోో; వాక్కు గుండా బయలువెడలిన అంతః 
కరణ వృత్తితో గూడుకొన్న ఏ జ్ఞానముచేత మాట్లాడుచున్నాడో; ఏ జ్ఞానము 
చేత చేతులతో యిచ్చుట పుచ్చుకొనుటలు (గహించునో; ఏ జ్ఞానము 
చేత కాళ్లతో నడవడము (గ్రహించునో; ఏ జ్ఞానము చేత పాయురింద్రి 
యము ద్వారా మలవిసర్జ్దనను తెలిసికొనునో; ఏ జ్ఞానము చేత 
ఉపస్టేంద్రియ మందలి విషయానందమును గ్రహించునో అదియ 
140 


ప్రజ్ఞానము. అనగా సమస్త భూతములయందు అంతరాత్మగానుండు 

తెలివియే ప్రజ్ఞానము. బ్రహ్మయనగా సమస్త భూతములయందు 

మనుష్యులయందును ఖండఖండములుగా ప్రకాశించెడు ఆత్మ స్వరూపమే 
బ్రహ్మస్వరూపము. చైతన్యమనినను ప్రజ్ఞానమనిననున బ్రహ్మమనినను 

పర(బ్రహ్మమనినను ఆత్మ స్వరూపమనినను పేళ్లు మాత్రమే వేరు కాని 

వస్తువు యొకటియేయని తెలియునది. ఆ ప్రజ్ఞానము బ్రహ్మ స్వరూపమే 
గాని పర(బ్రహ్మమునకు అన్యముగాదు అని యీ వాక్యము వల్ల 

తెలియగలదు. ఇది బుగ్వేదవాక్యము; జాగ్రదవస్థ స్తూల శరీరము; 

అన్నమయ కోశము. 

2. అహం (్రహ్మోస్మి - అహం = నేను, బ్రహ్మ = పరబ్రహ్మము; అస్మి = 
అయితిని. అనగా నేను అనియెడు అవాంభావము పోయి 
పర(బ్రహ్మమందైక్యమగుచున్నాను. ఇచట జీవుడే అహం శబ్ధము చేత 
చెప్పబడుచున్నాడు. ఇది యజుర్వేదవాక్యము; స్వప్నావస్థ; సూక్ష్మ శరీరము; 
ప్రాణమయ, మనోమయ కోశములు. 
పరిపూర్ణ పరాతేస్మిన్‌ దే హేవిద్యాధికారిణీ 
బుద్ధిన్సాక్షి తయాస్థిత్వా స్ఫురన్నహ మితీర్యతే॥ 

3. తత్వమసి - తత్‌ = ఆ పరబ్రహ్మస్వరూపము, త్వం = నీవు, అనగా 
దేహేద్రియాదులకు అతీతమై సాక్షిభూతమైన చైతన్యమగు నీవు, అసి = 
అయితివి. 

“ఏకమేవాద్వితీయ్యంస్వా న్నామరూపవివర్ణితమ్‌ 
సృష్టే పురాతునాప్యన్య తాదృక్తతదితీర్యతే” 

సృష్టికి పూర్వమందు నామరూపరహితమై చిద్రూపుడైన యే 
ఆత్మ యుండెనో ఆయాత్మ స్థితిసమయమందును యుపదేశ కాలమందును 
తత్‌ అనెడి పదము చేత చెప్పబడును. 
“శోత్రదేహేంద్రియాతీతా చిత్వత్ర త్వంపదేరితాన్‌ 
ఏకతా గ్రాహ్యతేసీతి తదైక్యమను భూయతామ్‌” 


141 


వినునటువంటి శిష్యుని యొక్కదేహంద్రియాదులకు అతీతమై 
సాక్షిభూతమైన చైతన్యము త్వంపదము చేత చెప్పబడును. 


వాచ్యార్థము లక్ష్యార్థము 
తత్‌ ఈశ్వర స్వరూపము పరమాత్మ స్వరూపము 
త్వం జీవస్వరూపము ప్రత్యగాత్మ స్వరూపము 


అసి జీవేశ్వరైక్యము ప్రత్యగాత్మ పరమాత్మెక్యము 
ఇది సామవేద వాక్యము; సుషుప్తవ్యస్థ, కారణ శరీరము; విజ్ఞానమయ 
కోశము. 

4. అయమాత్మా బ్రహ్మ - 
అయం= స్వప్రకాశమై నిత్యమై అపరోక్షమై యుండు యీ 
ఆత్మా = ఆత్మ స్వరూపమే 
బ్రహ్మ = పరబ్రహ్మము 
ఇది అధర్వణ వేద వాక్యము; తుర్యావస్థ; మహాకారణ శరీరము; 
ఆనందమయ కోశము. 

స్వప్రకాశపరోక్షత్వా దయమిత్యుక్తితోమతః 

అహంకారాది దేహాంతా త్రత్యగాళ్మేతిగీయతే I 

దృశ్యమానస్యసర్వస్య జగత స్తత్వమోర్యతే 

బ్రహ్మశబ్దేన తదహ్మ స్వప్రకాశాత్మ రూపకమ్‌ ॥ 

సర్వంఖల్విదం బ్రహ్మ - సమస్తము బబ్రహ్మస్వరూపము. తుర్యాతీతము; శరీర 
రహితము; పంచకోశ రహితము 


ముక్తి విషయము 
ముక్తియనగా విడుపు అని యర్థము. బంధములనుండి విడుపునకే 
ముక్తియని చెప్పుదురు. 
ముక్తి రెండు విధములు : 
142 


1. జీవన్ముక్తి - స్వరూపలయము 
2. విదేహ ముక్తి - అరూపలయము 
అందు జీవన్ముక్తుడెట్టివాడనగా - 


సుఖమునకు సంతోషించడు. దుఃఖమునకు వ్యసనపడడు. మంచి 
సువాసనలను (గ్రహించలేడు. మటియు రాగద్వేషములు లేనివాడును, 
అహంకారము లేనివాడును, పత్యుపకారమును గోరకయే 
పరులకుపకారము చేయువాడును, తన కార్యముల హాని వృద్దులకు 
భయపడనివాడును, పరమోపశాంతి గలిగియుండువాడును, తనవలన 
లోకులకు భయమును కలుగుజేయని వాడును, పరులజూచి 
భయపడనివాడును, జ్ఞానేంద్రియముల చేత దెలిసికొనియు సుఖదుః 
ఖములను జెందనివాడును, ఏకాగ్రచిత్తము గలవాడును, సర్వభూత 
దయాళుత్వము గల వాడును, నిత్య తృప్తి గలవాడును, యదృచ్చాలాభ 
సంతుష్టియు మృదు మధుర సంభాషణయు గలవాడును, 
మనోసంకల్పములేనివాడును, అన్య స్తీలయందు కోరిక లేనివాడును, 
ప్రియ అప్రియములు లేక నిద్రబోవు వానివలె సంచరించువాడును, 
సుషుప్తదశయందు వలె జాగతదశ యందును సంకల్పములేనివాడై 
ఏ కోరికయును లేక ఆశయును లేక నవాజ నిర్వికల్ప 
సమాధియందుండువాడును, శుత్రువు మిత్రువు సమానముగా 
గలవాడును, నడుచునపుడు గాని కూర్చుండు నపుడు గాని 
జాగ్రతయందు గాని సుషుప్తియందు గాని స్వప్నమందు గాని 
పరుండునవుడు గాని నిద్రించినపుడు గాని యెవని చిత్తంబు 
విచారపరంబు గాకుండునట్టివాడును. జీవన్ముక్తుడని యెన్నబడును. 


విదేహముక్తుడెట్టివాడనగా - 
జననమరణంబులు శరీరధర్మంబులు గనుక వాటిని పొందనివాడును, 
ఆది మధ్యాంత రహితంబై మనస్సును దేహమును లేనివాడును, స్థూల 
సూక్ష్మ కారణ మహాకారణ శరీరంబులు లేనివాడును, అన్నమయ 


143 


ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశంబులు 

లేనివాడును, పృథి వ్యాపస్తేజో వాయురాకాశంబులనెడు పంచ 

భూతంబులు లేనివాడును, అచలపరిపూర్ణుడును, సమస్తమందు 

అంతరబాహ్యముల యందు నిండి నిబిడీకృతమై యుండువాడును, 

నిర్గుణసాక్షాత్మార పరబ్రహ్మ స్వరూపమే స్వరూపముగా గలవాడును, 

విదేహముక్తుడని చెప్పబడును. 

పురుష ప్రయత్నము చేత మున్ముందుగా ధనమునార్జించి ఆ ధనమువలన 
సద్గుణ సంపన్నులగు సాధువుల నాదరించెనేని “సాధూనాం దర్శంన పుణ్యమ్‌” 
అను న్యాయము వలన సజ్జసాంగత్యమును విషయరహితమును గలుగును. 
విషయ సుఖములయందిచ్చ లేమి వలన విచారణ కలుగును. విచారణ వలన 
చితోపశమంబును, ఆత్మావలోకనంబును గలుగును. చీకటిలో నడుచువాడు 
మోడుచెట్టను జూచి దొంగయని భయపడినట్లు రూపనామంబులతో గూడిన 
ప్రపంచమును సత్యమని నమ్మి, 

“మాతానాస్తి పితానాస్తి నాస్తిబంధు సహోదరాః 

అర్ధం నాస్తి గృహంనాస్తి తస్మాజ్ఞాగ్రత జాగ్రతః” 
తల్లియు, దండ్రియు చుట్టములు అన్నదమ్ములు ధనము యిల్లు నశించునవి 
యనియు ఆ కారణమువలన జాగ్రతతో నుండవలెననియు దెలియక 

“అన్యాయార్జితం విత్తం సహమూలం వినశ్యతి” 
యను ప్రమాణము చొప్పున అన్యాయముగా ధనమును సంపాదించి ఆ ధనము 
ముందుండిన మూలధనముతోటి నశించును అని తెలియకనే సంతోషించు 
చుండెదరు. ముముక్షువు అట్లు కోరక నేనే (బ్రాహ్మణుడను, అగ్రకులమందు 
బుట్టినవాడను, గృహస్థుడను, విద్యాధిక్యత గలవాడను, సదాచార సంపన్నుడను, 
సోమయాజిని, యజ్ఞంబులన్నియు జేసినవాడను, వైశ్యదేవాదికర్మలు చేసినవాడను, 
అనెడివి శేషంబులన్నిటిన్విడిచి భయరహితుండై పుత్రమిత్రకళత్రాది విషయంబగు 
కోరికను విడిచి అహంకారరహితుండై సమస్తము అసత్యమని నిశ్చయ జ్ఞానమే 
సమాధిగా గలవాడై తనకిష్టములగు వస్తువులను త్యజించి మనసును 


విషయములకు బోనీక నిలుపవలెను. అగ్నికి ఉష్టమువలెనే, మనస్సునకు 
144 


సంకల్పము విషయము. చిత్తమృతియే మోక్షము. మనంబు దేని ననుసంధానంబు 
జేయునో దానిని నర్వేంద్రియవృత్తులును రాజాజ్ఞను మంత్రులు 
శిరసావహించినట్లు క్షణమాత్రంబుననే పొందగలవు. కావున విషయములయందు 
భోగేచ్చ లేక మనంబునందలి మలంబును సమూలంబుగా బోగొట్ట వలయును. 
నేను దుఃఖయుక్తుండను గాను, నాకు దేహంబు లేదు, పరిపూర్ణుడను, ద్వయదోష 
రహితుడను, నేను మాంసంబును గాను, అస్టులునుగాను, శరీరత్రయ 
విలక్షణుడనని తెలిసి మహాకారణస్వరూపుడై సాక్షిగానుండవలయును. సమాధి 
తరుణములయందు భార్యావీడ్డలను దలపక ముక్తికాంతనే గురిగానుంచుకొని 
సమస్త దుఃఖములను విడనాడి “విగతతాపము” అనెడు అరణ్యమందు నిలిచి, 
అదియే నిర్జన ప్రదేశము గనుక అట్టి వృత్తి రహితమగు (ప్రదేశమందు 
వర్తించుటవలన బుద్ది విశ్రాంతి బొందగలదు. మాంసమును తినవలెనని చేప 
గాలములో జిక్కుబడినట్లు విషయసుఖముల కాశించి నశింపకుడు. 


పర(బ్రహ్మజ్ఞానమును దెలిసికొనుటకాసక్తి గలవాడే జాతియందున్నను 
బ్రహ్మవిద్యోపదేశంబున కర్షుండు. మూర్చునకు బోధించగిట్టదు. అట్లు బోధించిన 
సమస్త ఆభరణములతో అలంకరింపబడిన తన పుత్రిని కలలోన జూచిన 
పురుషునకిచ్చి వివాహము చేసినట్లగును. 

పుష్యరాగము మొదలగురాళ్లన్నియు రత్నముచేత కోయబడును. రత్నము 
రత్నము చేతనే కోయబడవలయును గాని మరి దేనిచేతను కోయబడదు. అట్లే 
మనస్సు చేతనే మనస్సును భేదించవలయును. 

సమాధి లక్షణమెట్లనగా 

“జీవాత్మ పరమాత్మ క్యావస్థా త్రిపుటిరహితా 

పరమానందస్వరూపా శుద్ధ చైతన్యాత్మికా సమాధికి” 

జీవాత్మ పరమాత్మల కైక్యమును జేయవలయును. నేను అనెడిదియే 
జీవాత్మ; తాను అనెడిదియే పరమాత్మ ఈ జీవాత్మ పరమాత్మల కైక్యమగుచో 
సాక్షిత్వము గూడను పోయి పరబ్రహ్మమందైక్యమగును. వాచా జ్ఞానము లేక 
అనుభవ జ్ఞానమును గలిగి యుండవలయును. 


145 


“మాతృవ త్పరదారాశ్చ పరద్రవ్యాణి లోష్టవత్‌ 

ఆత్మవ తృర్వభూతాని యఃపశ్యతి సపశ్యతి” 

పరస్త్రీలను తల్లివలె భావించవలయును. పరద్రవ్యముయందు ఆశ 
కూడదు. జీవన్ముక్తుల యొక్క తపోబలిమి తమకపకారము చేయునట్టి దుష్టులెంత 
బలవంతులైయున్నను వారిని చెజుచును. తమ మేలు కోరునట్టి వారెంత 
బలహీనులైనను వారికి బలమును కలుగజేసి మేలు చేయును. ఇట్లు 
తపస్పంపన్నుల కోరిక లేకయే జరుగును. కనుక పెద్దల చెంతజేరి వారికి 
తొందరను గలుగజేయగిట్టదు. మనస్సునందైనను వారి కపకారము చేయతలంపు 
కూడదు. 


జపము హోమము తపస్సులు మొదలగువానివలన ముక్తి కలుగదు. 
వాయుభక్షణ చేసినంతమాత్రముననే ముక్తి కలిగేయడల సర్పములకును ముక్తి 
కలుగవలెను; నీరు త్రాగి జీవించుట వలన ముక్తి కలిగే యడల చేపలు మొదలుగా 
గల జంతువులకును ముక్తి యుండవలయను; ఆకులు తినుటవలననే ముక్తి 
కలిగే యెడల మృగములకును ముక్తి కలుగవలెను; తలక్రిందుగా తపస్సు వలననే 
ముక్తియనే యెడల గబ్బిలములకును ముక్తియుండవలెను; ధ్యానము మౌనము 
కలిగిన మాత్రముననే ముక్తి కలిగే యెడల చేపలకొరకు కదలక తదేకనిష్టగా 
ఏకా[గ్రచిత్తముకలదై యుండుకొంగకును ముక్తియుండవలయును; శాస్త్రములు 
చదువుటవలననే ముక్తికలదన్న మనము చెప్పినట్లు చదివెడు చిలుకలకును 
ముక్తి కలుగవలయును - అట్లు కలుగకపోవుట నుంచి వాయు భక్షకులు, పర్ణ 
భక్షకులు, జలాహారులు మొదలగువారికి ముక్తి లేదు. 


“ఊర్థ్వశూన్య మధశ్శూన్యం మధ్యశూన్యం యదాత్మకమ్‌ 

సర్వశూన్యం తదాత్మేతి సమాధి స్తస్యలక్షణమ్‌” 

“ఊర్థ్వ పూర్ణ మధఃపూర్ణం మధ్యపూర్ణం యదాత్మకమ్‌ 

సర్వపూర్ణం తదాత్తేతి సమాధి స్తస్యలక్షణమ్‌” - ఉత్తరగీత 

పైనను, క్రిందను, నలుప్రక్కలను దృగ్గోచరమగు పదార్థమంతయు 
నశించునదియు, ఎచట నేవంకజూచిన ఆత్మ స్వరూపము నిండి నిబిడీకృతమై 


146 


యున్నదని భావించుటయే సమాధి లక్షణము. తనకంటె అన్యము లేదని భావించి 
సమస్తము తన స్వరూపమేయని తలంచగను సాక్షిత్వమును గూడబోయి 
పరబ్రహ్మమందైక్యమగును. ఈ మార్గమున దప్ప వేరు మార్గమున ముక్తి లేదు. 

“జిహ్వోపస్థ పరిత్యాగే పృధివ్యాం కింప్రయోజనమ్‌” - ఉత్తరగీత 

కొందరజ్ఞులు యా వాక్యమునకర్థము దెలియక జిహ్వ ఉపస్థ 
యింద్రియముల విషయములను త్యజించినచో ప్రపంచమందు ప్రయోజనము 
లేదనియు ఆ విషయసుఖములనుభవించుటకే జన్మమెత్తితిమనియు తలంచి 
విషయ లోలులైయుండి చచ్చుచు బుట్టుచుందురు. జ్ఞానులు అట్టి తుచ్చ 
సుఖములందాసయుంచక నిత్యసంతోషిగా నుండెదరు. ఎట్టివారికిని కోపముండ 
గిట్టదు. 

“కోపమునకు ఘనత కొంచమైపోవును 

కోపమునను మిగుల గోడుజెందు 

కోపమడవచెనేని కోరికలీడేరు 

విశ్వదాభిరామ వినురవేమ.” 

కోపము వలన హాని గలుగునేగాని మేలు గలుగదు. సర్వకాలసర్వా 
స్థలయందును కోపము లేకుండవలయను. ఎట్టి ప్రమాద సమయమందును 
కోపము నణచవలెను. మటియు. 

నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం 

ఏతన్మాంసవసాదివికారం మనసివి చింతయ వారం వారం ॥ 

స్త్రీలను జూచి త్వక్చర్మమాంసరుధిరమేధో మజ్జాస్థి యనెడు సప్తధాతువు 
లతో కూడినదియు, మలమూత్రములకిరువగునది యనియు తలంచక 
మన్మధగ్భహమున కాశించెదరు. అట్లు చేయక మాంస వికారములని సమస్త 
కాలములయందు తలంచవలెను. 


“తయోరేష సగ్‌స్తావోయ ఏషోన్తర్హదయ ఆకాశః” 
- బృహాదారణ్యకోపనిషత్‌ -6అ. 2 (బ్రా - 8. 


147 


అన్తర్హదయమందలి చిదాకాశమే జీవేశ్వరులనెడు స్త్రీ పురుషులకు 
సంభోగ స్థానము. అట్టిస్థానమందే రమించి సుఖము ననుభవించవలయుగాని 
అన్య స్రీలమాది కోరిక విడువవలయును. 
సచ్చిదానందం - 

సత్‌ = నశించక అన్ని కాలములయందుండునది, 

చిత్‌ = స్వప్రకాశజ్ఞాన స్వరూపమగునది 

ఆనంద = నిరంతర సుఖమునిచ్చునది 

అగు పరబ్రహ్మ స్వరూపము 

అట్టి పరబ్రహ్మానుసంధానము చేయుటవలననే ఎడతెగని సుఖము 
కలుగును. కట్టెయందు నిప్పువలెనే పుష్పములయందు వాసనవలెనే పాలయందు 
నేతివలెనే సమస్త భూతములయందు ఆత్మ స్వపకాశముగానున్నది. అట్టి 
ఆత్మావలోకన లేకనే ముక్తి కలుగదు. 

ఈ కలియుగమందు పాపకూపారమున పడియుండుట వలన అనేకులు 
దుర్మార్గము చేయుదురు; దొంగిలింతురు; హింస చేయుదురు; శూద్రులకు సేవ 
చేయుదురు; ధనాపేక్ష చేత నీచులకు బోధ చేయుదురు; సత్యమగు దాని 
నసత్యమనియు నసత్యగుదానిని సత్యమనియు, వాదించెదరు; విద్యా 
విహీనులైయున్నను, సమస్త విద్యలను దెలిసినట్టుగా నటించెదరు; శూద్రులు 
వండిన అన్నమైనను తిందురు; ద్రవ్యము కొరకు కన్యకలను విక్రయించెదరు; 
బ్రాహ్మణ శబ్దమున కర్ణము దెలియక, జందియము వేసికొనుట మాత్రముననే 
(బ్రాహ్మణులమని చెప్పుదురు; సన్మార్గ్ణులను నిందింతురు, నీచ జాతితో 
సంభోగమును కోరుదురు; రోగపీడితులై యుండెదరు; మద గర్వము చేతను, 
అమిత కోపము చేతను, దుఃఖము చేతను నిండియుండెదరు; మోసము 
చేయుటయే ప్రజ్ఞా విశేషమని తలంచెదరు. ఏమి కాలమహిమ? పూర్వకాలమున 
దుర్మార్గము లేకపోవుట వలన సద్దుణ సంపత్తిగలవారై యనేక సంవత్సరములు 
జీవించిరి. 

ఇప్పుడట్లు గాక అల్సాయుష్యము గలవారై కొద్దివయసులోనే అమితమగు 


148 


పాపమును చేసినవారై చచ్చుచు బుట్టుచుండెదరు. 


బుద్ధిమంతులు యీ దుర్మార్గములు మొదలగు దుర్గుణముల కిరవివ్వక 
సద్గురువును వెదుకవలెను. గురువులేని విద్య తల్లిదండ్రులు లేని బిడ్డవలెను 
భర్తలేని పడుచువలెను కళాహీనమైయుండును. నొసటివ్రాత దుడిచి భస్మముతో 
రేఖలు గీచి హస్తమస్తక సంయోగము చేయగా తెలివి శిరస్సునందు నిలుచును. 
ఆ తెలివియే నీవని గురువు చెప్పును. సూర్యుడు కిరణములతో నెట్లు అస్తమించునో 
అట్లే మనస్సున్ను వృత్తులతో అణగి తనయందే నిలుచును. పక్షులు రాత్రులయందు 
చెట్టయందు నిద్రించు రీతిని జీవుడు పరమాత్మయందు నిద్రించును. గోవులు 
వేర్వేరు అనగా నల్లగోవు తెల్లగోవు యర్రగోవు - అయినను పాలంతయు తెల్లగా 
నుండి మధురము గలవియగును. అట్లే భూతములు వేర్వేరయినను పరమాత్మ 
యొక్కటేయని తెలియునది. 


కౌశికుడను బ్రాహ్మణనుడొకయెజుక వానివద్ద సమస్త ధర్మములను 
దెలిసికొనెనని వినలేదా; కనుక శూద్రులని సందేహించక బుద్ధిమంతుల వద్ద 
రహస్యములను దెలిసికొని అరుణిమొదలగువారివలెనే ఊర్థ్వ రేతస్కులై 
యుండునది. 

శ్లో మన ఏవ జగత్సర్వం మన ఏవ మహారిపుః 

మన ఏవ హి సంసారో మన ఏవ జగత్రయమ్‌ I 
- బుభుగీత - 2 అ. ౩4 శ్లో 

మనంబె సర్వప్రపంచము, మహాశత్రువు, మహా సంసారము, 
లోకత్రయము అగును. మనంబుచే సర్వము కల్పింపబడును. మనంబుచే సర్వము 
పరిపాలింపబడును. మనంబుచే సర్వము స్మరింపబడును. కనుక మనంబే 
సంసార కారణమైయున్నది. మనస్సు వలననే దుఃఖమును పాపములును, 
సంకల్పమును, జీవుడు, చిత్తము, అహంకారము, మహాబంధము, అంతఃకరణ, 
పంచ భూతములు, పంచతన్మాత్రలు, పంచవిషయములు, పంచ కోశములు, 
అవస్థాత్రయములు కలిగెను. కావున ప్రపంచమంతయు మనో వికారమే గాని 
అన్యము కాదు. 


149 


“అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌” 

“ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్‌” 

“మనో బ్రహ్మేతి వ్యజానాత్‌” 

“విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్‌” 

“ఆనన్లో బ్రహ్మేతి వ్యజానాత్‌” 

- తైత్తిరీయోపనిషత్‌ 

అన్నము, ప్రాణము, మనస్సు, విజ్ఞాననము, ఆననము, బ్రహ్మ స్వరూపమని 
తెలిసికొనెను. ఇట్లు తెలిసినవాడే ముక్తుడని తెలియునది. 

“అశ్వక్రాన్తే రధక్రాన్తే విష్ణుక్రాన్తే వసుంధరా 

శిరసా ధారితా దేవి రక్షస్వమాం పదేపదే 

ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా” 

- తైత్తిరీయోపనిషత్‌ 

గుఅముల యొక్క రథముల యొక్క విష్ణువు యొక్క సంచారములను 
ఓర్పు చేత సహించునట్టి ఓ భూమి! నీవు వరహాతారమందవతరించిన 
భగవంతుని చేత పాతాళమునుంచి తేబడినదానవు. నీవు శిరస్సునందు 
ధరింపబడిన దానవై నన్ను రక్షింపుము, రక్షింపుము. అను యీ మంత్రము 
నుచ్చారణను చేయుచు స్నానకాలమందు మృత్తుకను శిరస్సునందు 
ధరించవలయునని చెప్పుదురు. అజ్ఞాలవలె మృత్తుకను శిరస్సునందు 
ధరించుటయందు లాభమేమియు లేదు. ఇట్లు మృత్తికను శిరస్సునందే ధరించుట 
వలన ముక్తి కలుగునెడ బాలురును ఉన్మత్తులును మన్నును తలమాద వేసుకొని 
వికార రూపముతో తిరిగెదరు. వారికందరికి ముక్తి యొక్కడిది. ఈపై వాక్యమునకు 
బాహ్యార్థము వదలి యంతరార్థము నాలోచించవలయును. పృధివి వలెనే మనస్సు 
కఠినమై విషయములకు బోవుచు అథోముఖమై యుండును. అట్టి మనస్సును 
ఊర్ధ్వముఖ వ్యాపనము చేసి శిరస్సునందే ధరించవలయుననియు అట్టిచో 
విషయములు లేవనియు, పరబ్రహ్మ ప్రాప్తికి మార్గమనియు పెద్దలు చెప్పుదురు. 


150 


“అకార్య కార్యవకీర్ణీ స్తేనో భ్రూణహా గురుతల్పగః 
వరుణోపా మఘమర్షణ స్తస్మా త్సాపా త్రముచ్యతే” 
- తైత్తిరీయోపనిషత్‌ 

జలమునందు స్నానముచేసినచో కూడని పనిచేసినవాడును, వ్రత 
భ్రష్టుడును, దొంగవాడును, గర్భములోని శిశువును జంపినవాడును, ఎట్టి మహా 
పాపములు చేసినవాడును, ఆయా పాపముల నుండి విడువబడుచున్నాడు. 
ఆనగా ఎట్టి మహాపాపము చేసిన వాడైనను గంగాది మహాతీర్థములయందు 
స్నానము చేసినచో పాపరహితుడగును. 


ఇట్లు బాహ్యార్థమునే (గహించెనేని నలువది రూపాయిలు చేతదీసి కాశికి 
పోయి స్నానముచేసిన ముక్తి కలుగవలయును. ఇట్లెంతమంది ప్రతి సంవత్సరము 
కాశికి బోవుచుండిరి. ఈ విధముగ రూపాయిలకు ముక్తి కలదు గాని వాటిని 
చేత దీసికొని కాశికి బోవు వారికి ముక్తి లేదు. సద్గురు ప్రసాదతీర్థమనెడు 
బ్రహ్మానంద సముద్రమునందు స్నానము చేసిన ముక్తి కలుగును గాని కాశీ 
రామేశ్వరంబులు తిరిగిన ముక్తి లేదు. ఇందువలన కాశీ రామేశ్వరంబులకు 
పోవలదని చెప్పుట కాదు. అందువలనను ఫలము కలదు. ఇతర దేశ 
విశేషంబులు తెలియగలవు. తీర్థ స్నానము వలన పుణ్యము గలదు. ఆ పుణ్య 
ఫలమనుభవించవలయు అంతియకాని ముక్తి లేదు. 


“నకర్మణా నప్రజయా ధనేన త్యాగే నైకేఅమృతత్వమానశుః 
పరేణనాకాంనిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశన్తి.” 


స్వర్ణలోకమునకు మోదుగా పరమాకాశమందుండెడి మోక్షపదము 

కర్మ చేతను సంతానము చేతను ధనము చేతను పొందదగినది కాదు. 
మనస్సన్యాసనము చేతనే పొందదగినది. అదియే ముక్తి. 

మలటియు సత్యవాక్చరిపాలనవలననే ముక్తియని కొందరును, తపస్సు 

చేతనే ముక్తియని కొందరును, అంతరింద్రియ నిగ్రహమువలననే ముక్తియని 

మరికొందరును, దానకర్ణునివలె దానములు చేయుట వలన ముక్తియని మరి 

కొందరును, ధర్మమువలననే ముక్తియని కొందరును, బ్రహ్మచర్య నియమమే 


151 


ముక్తి మార్గమని కొందరును, వైశ్య దేవము మొదలుగా గల కర్మల చేతనే 
ముక్తియని కొందరును, యజ్ఞముల చేత ముక్తియని కొందరును, ఆధానముల 
చేత ముక్తియని మరికొందరును, పలువిధములుగా చెప్పుదురు. దేనివలనను 
ముక్తికానము. పరబ్రహ్మమందు లీనమైతేనే గాని ముక్తి లేదు. 


అన్నము వలన ప్రాణులకు బలము గలుగును. బలము చేత తపస్సును, 
తపస్సు వలన ఆస్తిక్యబుద్ధియును, అందువలన వేదాంత శ్రవణమును, తద్వారా 
మననమును, పిమ్మట నిధిధ్యాసయును, నిధిధ్యాస వల్ల భగవంతునియందు 
జ్ఞప్పియును, అందువలన ఆత్మ జ్ఞానమును కలుగుచున్నవి. పిమ్మట 
అపరోక్షజ్ఞానమును ముక్తియును కలుగును. మనోవాక్మాయముల చేత త్రికరణ 
శుద్ధిగా గురుసేవ చేసి గురుపాదోదకమును త్రాగి ఉచ్చిష్టమును భుజించని 
యెడల ముక్తి లేదు. 
మహాకర్త - జనన మరణంబులు వార్థక్యములయందు సుఖదుఃఖముల 
జెందనివాడును జాగ్రత్స్వప్ప్న సుషుష్యవస్థలు లేనివాడును, చూచువాడు, 
చూపు, చూడబడునది యను వేరు భావము లేనివాడును, సత్యాసత్యము, 
ధర్మాధర్మము, ప్రియాప్రియములనెడి భేదములు లేనివాడును, 
అహంభావము లేనివాడును, పరోపకార బుద్ధి గలవాడును, మాత్సర్యము 
లేనివాడును, తాను జేసిన పని చెడిపోయినను వ్యసనపడనివాడును, 
సమస్తమునకు సాక్షియగువాడును మహాకర్తయని చెప్పబడును. 


మహాత్యాగి - ఏ కోరికయును లేనివాడును, సంకల్ప రహితుడును, మహాకర్తయగు 
వాడును, మహాత్యాగియని చెప్పబడును. 

క జనియును, మృతియును, ధర్మం 
బు నధర్మము సౌఖ్యదుఃఖములు లేవని నె 
మృ్మనమున దలంచు నెవ్వం 
డనఘమతీ యతడపో మహాత్యాగి ధరన్‌ 

మహాభోక్త - కోరిక లేక ప్రారబ్దవశమున నేవేళ కేది లభించినను 
సమభావముతో నుండువాడును కలిమి లేములయందు సమభావము 


152 


గలవాడును, ఉప్పు పులుసు వగరు కారము చేదు తీపి మొదలుగా 
గల రుచులనన్నిటిని సమముగా జూచి బ్రహ్మానందముతో భుజియించు 
వాడును, బూడిదెను చక్కెరను, బంగారమును మన్నును సమముగా 
చూడువాడును, మహాకర్తయును, మహాత్యాగియును, మహాభోక్తయని 
చెప్పబడును. 

క॥ సమభావన నెందు విరో 
ధము వడయక కోర్ములెల్ల దా వీట్ళొని ప్రా 
ప్తము ననుభవించు నెవ్వం 
డమలమతీ యతడపో మహాభోక్త ధరన్‌ ॥ 

ఈ మూడింటిచేతనే బుద్ధి విశ్రాంతిని పొందగలదు. 


బ్రహ్మవేత్తలు 


= 

(బ్రహ్మవేత్తలు నాలుగు విధములు : 

1: (బ్రహ్మవేత్త - కర్మఫలత్యాగియై నిత్యనైమిత్తిక కర్మలను విధిగ జరుపుచు 
యదృచ్చాలాభసంతుష్టియను నిరహంకారమును సర్వభూత 
దయాళుత్వమును గలిగి ఆత్మారాముండును, ఆత్మ తృప్తుండునై 
కామక్రోధలోభ మోహమదమాత్సర్యంబులనెడు అరిషడ్వర్లంబు 
లేక ప్రియాప్రియములు నిందాస్తుతులు మానావ మానంబులు 
శతృమి(త్రులనెడు భేదములు లేక సంచరించువాడును, 
గుణాతీతుండును, దర్పణమును రూపమంటని రీతిని నాలుకకు 
నేతి జిడ్డంటనిరీతిని కుమ్మరపురుగువలె అంటియంటక యుండు 
వాడును బ్రహ్మవేత్తయని చెప్పబడును. అగ్నిచే గాలిన పత్రము, 
పత్రము వలెనే గనుపడునట్లు అజ్ఞాన దృష్టిచేత శరీర 


153 


సహితముగా గనుబడును. నిజముగా చూచినచో అశరీరుడనియే 
చెప్పవలయును. ఆతండే సుందరస్త్రీని సూకరముగ జూచును. 

ల (బ్రహ్మవిద్వరుడు - కర్మలను వదిలి సంప్రాప్త సుఖదుఃఖములనుభవించుచు 
సమాధినిష్రాగరిష్టుండై యుండువాడు. 

3. (బ్రహ్మవిద్వరీయుడు - సర్వకాలములయందు సహజామనస్క రాజయోగ 
నిష్టాగరిష్టుండై బరులవలన మేలుకొలుపంబడి కించిదాహారంబు 
గొనుచు నిద్రబోవు వాని వలె విశ్వమును మరిచియుండువాడు. 

4. (బ్రహ్మవిద్వరిష్ణుడు - బాహ్యాంతరములు మరచి నిరంతర నిర్వికల్ప సమాధి 
నిష్టుండై ప్రకాశించువాడు. 

0 (బ్రహ్మవేత్త నియమములు : 

“అన్నం ననిన్వాత్‌” = అన్నమును నిందించగూడదు 
“అన్నం నపరిచక్షీః ” = అన్నమును పరిహరించగూడదు 
“అన్నం బహుకుర్వీత” = అన్నమును మర్యాద చేయవలెను. 
- తైత్తిరీయోపనిషత్‌ 
అటి అ 
పరబ్రహ్మము 
సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యమును పరిశుద్ధమును సుఖ 
స్వరూపమును నాశరహితమును పరిపూర్ణమును అగునట్టియు, సత్తు చిత్తు 
ఆనందము నిత్యము నిర్మలములనెడు పంచలక్షణములచేత వెలుగునట్టియును 
అగు పరబ్రహ్మము అణువులకంటె అణువును మహత్తులలో మహత్తును నామ 
రూపక్రియా రహితమును జనన మరణములు సుగుణ దుర్గుణములు 
లేనిదియును తెలుపు నలుపు యెరుపు మొదలుగా గల వివిధ రంగులు లేనిదియునై 
యున్నది. 
సజాతీయ భేదము - తన జాతి వస్తువుకన్న తాను భేదముగ నుండుట. 
విజాతీయ భేదము - ఇతర జాతి వస్తువుకన్న తాను భేదముగనుండుట. 
స్వగత భేదము - తనయందేయుండు అవయవములకు యింద్రియములకు 


154 


గల పరస్పర భేదము. 

జాగ్రతదశయందు ఎదుటకనుబడిన వస్తువులు కనుబడకుండునపుడు ఏ 
రూపంబుండునో అదియ పరబ్రహ్మంబు, మనసునకు సంకల్ప రాహిత్యమగు 
నపుడు దానిరూపమే పరబ్రహ్మంబు. 

పరబ్రహ్మంబు అవాంగ్మానసగోచరంబై అజంబై నిత్యంబై యపక్షయ 
రహితంబై వృద్ధి రహితంబై శరీరంబు నశించునప్పుడు దానునశింపక 
సర్వకాలముల యందును స్వయముగానే (ప్రకాశించుచుండును. 

“ఆకాశస్య గుణశ్ళబ్లో నిశ్శబ్లో బ్రహ్మఉచ్యతే” - ఉత్తరగీతి 

ఆకాశమందు శబ్ద్బమున్నది. శబ్దరహితమే పరబ్రహ్మము. 

పరబ్రహ్మము సత్యజ్ఞానానందస్వరూపము, నిర్వికారము, నిరవయవము, 
నిత్యము, నిర్ణోషము, పరిపూర్ణముగనున్నది. సగుణ బ్రహ్మోపాసన చేయువారు 
అర్చిరాదిమార్గముగ బ్రహ్మలోకమును పొంది శ్రవణాదుల చేత యపరోక్ష 
సాక్షాత్మారము గలిగి మోక్షమును పొందుదురు. కర్మ నిష్టులు ధూమాది మార్గమున 
బితృలోకమును పొంది పుణ్యసుఖములననుభవించి తిరిగి పుట్టుచున్నారు. నిషిద్ధ 
కర్మ నాచరించువారు నరకములను పొందుదురు. 

అవిద్య - జదము, సవికారము, రూపము, ఆద్యంతములు గలది. అజ్ఞాన 
రూపము సత్వరజస్తమోగుత్రయాత్మకము. 

(బ్రహ్మము అవిద్యవలన సగుణబ్రహ్మంబై అయిదు భేదములుగ జెప్పబడును. 

1. శుద్ధ చైతన్యము - సాక్షి స్వరూపము, పరమాత్మ, అంతరాంతర ఎజుక 

2. మాయావచ్చిన్న చైతన్యము - ఈశ్వరుడు, సృష్టికర్త, సర్వాంతర్యామి, సగుణ 
(బ్రహ్మము. దీనికే శబళబ్రహ్మమని చెప్పుదురు. 

8. అంతఃకరణావచ్చిన్న చైతన్యము - జీవుడు, అంతకరణయందు ప్రతిఫలించిన 
ప్రతిబింబము. బింబ ప్రతిబింబములకు భేదము లేనట్లు జీవునికిని 
అంతఃకరణావచ్చిన్న చైతన్యమునకును భేదము లేదు. 

4. వృత్యవచ్చిన్న చైతన్యము - అంతఃకరణవృత్తులయందు ప్రతిఫలించు 


155 


చైతన్యము. ఇదియే జ్ఞానము. ఇదియే మహదహంకారము. 
5. విషయావచ్చిన్న చైతన్యము - ఘటము పటము మొదలుగా గలవి. జ్ఞాన 
శూన్యమై వికారాస్పదమై యుండును. 
ఆత్మ (ప్రతివింబమువలన శబ్దస్పర్శరూపరసగంధంబులనియెడు 
పంచతన్నాత్రము కలిగెను. తద్వారా అపంచీకృత పంచమహాభూతములేరుపడి 
పంచీకరణం బాయెను. 
మాయోపాధిక బ్రహ్మంబు సగుణబ్రహ్మంబనియు, కేవలమై మాయరహిత 
మగు బ్రహ్మంబు నిర్గుణమనియు, సగుణనిరుణ విలక్షణం బగుబ్రహ్మంబు 
నిష్ప్రతియోగిక మనియు బెద్దలు చెప్పుదురు. 


అమనస్కము 
అమనస్మమనగా మనసు లేకుండుట. సర్వకాల సర్వావస్థలయందు మనసు 
పరబ్రహ్మమందైక్యమగుచో యమనస్క్మంబని చెప్పుదురు. అట్లు మనసునకు 
వృత్తిరహితము కావలయును గాని పశువులవలె కందమూలాదులు భక్షించినను, 
సర్పములవలె వాయువును భక్షించినను, గానుగను చుట్టివచ్చు యెద్దులవలె 
నిత్యమును దేవాలయములయందు ప్రదక్షిణము చేసినను, తాబేలు వలె 
విషయములలో బడనివ్వక యింద్రియంబులు నిలిపినను, గబ్బీలమువల 
తలక్రిందులుగా తపస్సు చేసినను, పందికొక్కులవలె గుహలలో యుండినను, 
మల్టియూడలవలె జడలు దాల్చినను ముక్తి లేదు. అమనస్మంబు గాదు. 
అమనస్మంబుగానిది పరబ్రహ్మమందైక్యము కానేరదు. 

ఇందులో దేవాలయములయందు ప్రదక్షిణము చేయగూడదని చెప్పుట 
కాదు. ఆట్లు ప్రదక్షిణము చేయుటవలన అమనస్మముగాదనియు ముక్తి లేదనియు 
తెలియునది. సగుణోపాసకులు ప్రదక్షిణములు చేయుచు రాగా వారి కోరికలు 
నెరవేరును. 

(బ్రహ్మవేత్త నిర్వికల్ప నిష్కళంక నిష్పపంచంబైన తుర్యంబున యెరుక 
మాత్రావశిష్టుండై యుండు. ఇట్టి మహాత్ముండు ధూమరహితంబైన వహ్ని 
చందంబున, అనగా పొగలేని నిప్పువలెనే (ప్రకాశించుచుండును. జరామరణం 

156 


బులు, లాభాలాభములు, మానావమానములు, ప్రతివ్రాప్రతిష్టలు, అహంకార 
మమకారంబులు, జయాపజయంబులు, రాగద్వేషములు, శోకమోహములు, 
వృద్దిక్షయములు, క్షుత్పిపాసలు అను ద్వంద్వంబులను జయించినవాదై 
యుండును. 


మతియు వాసనాత్రయంబు లేకుండవలయును. 


1. శాస్త్ర వాసన - సమస్త శాస్త్ర పురాణములు చదివి చదివి అర్ధమెల్లను వెదకియు 


వాటి ఫలమును బొందంగవలయు ననెడి పట్టుదలయే శాస్త్ర వాసన, 
2. లోకవాసన - అందరునడుచుదోవను నడువలవెననెడి తలంపు. 


8. దేహ వాసన - శరీర పోషణ, యాత్ర, తీర్థ స్నానములు, మొదలగువానియందు 


కోరిక. 


ఇట్లు వాసనాత్రయంబులేనివాడై గత్రయంబు లేనివాడై యుండవల 
యును గాని అభ్యాసకులవలె భూూమధ్యమందు దృష్టి నిలుపంగదగదు. 
గీ ద్రష్ట్ర దర్శన దృశ్య విరామ మెచట 
నగునచట దృష్టి నిలుపంగ నగునుగాని 
చెదరి నాసాగ్రమున జూపు జేర్పదగదు 
కోరియమనస్క్మ రాజయోగులకు వత్స ॥ 
శ్లో ద్రష్ట దర్శన దృశ్యానాం విరామో యత్ర వా భవేత్‌ 
దృష్టి స్తత్రెవ కర్తవ్యం నాసాగ్రవలోకనం ॥ 
ఇట్టు చూచువాడు చూపు చూడబడునది యనుమూడును విశ్రాంతిని 
బొందు స్థలము, అనగా రహితమగుతావుననే మనసు నిల్పవలెను గాని 
భ్రూమధ్యమందు నిలుపగూడదు. అభ్యాసకులు (భ్రూమధ్యమందే నిలుపునది. 
క్రమక్రమముగా నిలుకడచిక్కిన తరువాత నియమ స్థలమును వదిలి 
పరబ్రహ్మమందే నిలుపవలెను. 


“గురుసన్నిధి సాలోక్యం సామాప్యం హస్తమస్తకం 
దీక్షామాత్రేణ సారూప్యం సాయుజ్యం సమర సైక్యతామ్‌” 


157 


గురువు చెంతకు బోవుటయె సాలోక్యమనియు, హస్తమస్తక సంయోగమె 
సామాప్యమనియు, త్రివిధి దీక్షలు తెలిపినంతనే సారూప్యమనియు, సమరసము 
కలిగియుండుటయే సాయుజ్యమనియు, అదియ ఐక్యమనియు బెద్దలు చెప్పుదురు. 

అనేకులు గురువులమని పేరు పెట్టుకొని ధనమును హరించెదరు. 
కావున జాగ్రత గలవారై బ్రహ్మనిష్టా గరిష్టులగు పెద్దల చెంత జేరి వారి యను 
(గ్రహమును వడసి పరబ్రహ్మజ్ఞాన సంపన్నులు గావలయును. 
చ అలయక సప్తవారిధుల నావలి కీవలి కొక్కరీతిగా 

గలయగ నీదవచ్చును నగంబుల నచ్చనగండ్లుగా గాని ఈగరం 

బులగొని యాడవచ్చు నభమున్‌ గలుళింపగ వచ్చు గాని యీ 

య్యిల నమనస్మయోగము (గహింపగరాదు దలంపనేరికిన్‌ 

సప్తసము[ద్రముల నొక్కపెట్టున నీదవచ్చును 

పర్వతములను అచ్చనకాయలుగా ఆడవచ్చును 

ఆకాశమును కప్పవచ్చును, గాని అమనస్మ్క యోగము 

తెలిసికొనుట అతి దుర్లభము. 

అని చెప్పినమాత్రముననే అతి కష్టమని వదలివేయ గిట్టదు. పుష్పములు 
గోయుటకంటెను కన్నులు మూయుటకంటెను అమనస్క మార్గము అతి 
సులభము. తెలియనంతవటికు కష్టమును తెలిసిన పిమ్మట సులభమైనదిగా 
నున్నది. ఈ అమనస్క భావము యొక్క మహతిట్టిదని చెప్పనలవి కాదు. 
మనస్సును క్రమక్రమముగా స్వాధీనము చేయగా యది నిలిచి వృత్తిరహితమై 
యమనస్క్మంబును పరిపూర్ణంబును అగును. 
అచలము - పరిపూర్ణమునకే అచలమని చెప్పుదురు. సచ్చిదానందమునకును 

అచలమునకు భేదముగా చెప్పెదరు. ఏమియు భేదము కానము 

అచలమన్నను పరిపూర్ణమన్నను పరబ్రహ్మమన్నను మాటల భేదమే 

కాని అన్యమేమియు లేదు. నిర్గుణ సాక్షాత్మార పరబ్రహ్మ స్వరూపమునకే 

అచలమని చెప్పుదురు. అచలమును బోధించు గురువుల అచల 

గురువులని చెప్పబడుదురు. వారును మనవలెనే తినుచున్నారు 

తిరుగుచున్నారని చెప్పనొప్పదు. శిష్యులను కడతేర్చుటకు గాను 


158 


అవతరించినారని తలంచవలెను. వారు పరిపూర్ణులే గనుక అశరీరులు 
బ్రహ్మవేత్తలు అని చెప్పబడుదురు. అశరీరులు అచలగురువు అని 
చెప్పబడువానికిని శరీరము ప్రత్యక్షముగ కనుబడుచున్నదనియు వారు 
మోసగాండ్రనియు కొందరజ్ఞత చేత పరిహసించెదరు. వారి వారి 
యనుభవము వారికే తెలియవలయును గాని అన్యులకెట్లు తెలుసును. 
పెద్దలను సేవించి వారి సంగతిని వారి మార్గమును తెలిసికొనజాలక, 
పరిహసించి పాపకూసారమున బడి చచ్చుచు బుట్టుచుండెదరు. 
మజీియు కొందరు సన్యాసమును తీసికొనిరనియు, వారా 
యాశమమును తీసికొనుటకు అర్హులుగారనియు, వారలకేమియు 
తెలియదనియు, సంస్కృతభాషాజ్ఞానము కొంచము కలదనియు, 
వాచాజ్ఞానమే కాని యనుభవము లేదనియు, సచ్చిదానందపరులనియు 
పరిహసించెదరు. చెరకుతినిన గాని చెరకునందలి తీపి తెలియదు. 
చెరకును చూచిన మాత్రముననే తీపి లేదని చెప్పగిట్టదు. కావున 
అట్టి పెద్దలకు తొందర కలుగజేయక వారికి సంతోషమగునట్లు వినయ 
విధేయతలతో సంభాషించిన వారానందభరితులయ్యెదరు. అప్పుడు 
గాని సుధ స్రవించదు. అట్టి సుధాపానము చేసినగాని (బ్రహ్మానందము 
కలుగదు. పిమ్మట వారెంత వారయినది తెలియగలదు. అట్లు కాక, 
వారిని పరీక్షించవలెనని వెళ్లి సంభాషించినచో, పెద్దలనెడు 
అద్దమునందు అజ్ఞానమువలన ఏ వికారముతో మనము చూచిన 
వప్రతివింబమునకును ఆ వికారవేయుండగలదు. కావున 
వికారములన్నియు చూచు వారియందే యున్నవి గాని అద్దమునందే 
వికారమును లేదు. పెద్దలు మలినరహితులనియు సంకల్ప 
శూన్యులనియు తెలియునది. 


సర్వం ఖల్విదం (బ్రహ్మ. 


ణు వ్ర ప్రఅ్రఆాాా- 


